హైదరాబాద్‌ 
పేజీలు: 14+16/12+ 
32 పేజీల ఆదివారం అనుబంధం 


ఆదివారం * సంపుటి 12 


Sods Bu 
12.39.2028 | ల రూ.8.00 


మన రాష్టం మన పత్రిక 
బ్ర ల్‌ 


PUBLISHED FROM HYDERABAD * KARIMNAGAR = WARANGAL | Wwww.ntnews.com 
* KHAMMAM * NALGONDA * MAHABUBNAGAR * NIZAMABAD | ©0 /ntdailyonline 


ఆదివారం, సూర్యోదయం: 6-27, సూర్యాస్తమయం: 6-25. శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు ఫాల్గుణ 
మాసం కృష్ణ పక్షం తిథి: పంచమి రాత్రి 10-02 వరకు. నక్షత్రం: స్వాతి ఉదయం 8-00 వరకు, తదుపరి విశాఖ. వర్జ్యం: పగలు 1-40 
నుంచి పగలు 8-18 వరకు. రాహుకాలం: సాయంత్రం 4-54 నుంచి సాయంత్రం 6-24 వరకు. దుర్ముహూర్తం: సాయంత్రం 4-48 
నుంచి సాయంత్రం 5-96 వరకు. అమృతకాలం: రాత్రి 11-25 నుంచి రాత్రి 1-02 వరకు. 


ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక 

మహిళను, ఉద్యమ నేతను, 
దు ణ్‌ 

బీజోపీ రాష్ట అధ్యక్షుడైన ఎంపీయే 


: Fr న. | 
.. న్వయంగా అవమానిస్తే... 'నోను | 
ఇల! మహిళను. మహిళల కోనమే 5 ల్ల 


| వట నేనున్నా /” అని గొంతు బించుకుం ( 
“ “= టున్న తమిళిసై రాజ్‌భవన్‌ తలువులు er 

తెరుచుకోలేదు. కనీనం దర్శనమివ్వ 
దానికీ మనను కనికరించలోదు. 

ఇది గవర్నర్‌ మార్కు ప్రజాస్వామ్యం! 


ల, 3 
fH 
| 

> 
| 


74 ఏండ్ల లాలూ, కిడ్నీ మార్పిడి నర్టరీ జరిగి మూడు 
నెలలైనా కాలేడు. ఆయన కోడలు నిండు గర్భిణీ. 
ఆమెను 15 గంటలు కదలకుండా కూర్లోబెట్టి విచారిం 
చడం అవసరమా? అనిపించలేదు. 15 పండ్ల కిందటి 
"=" పాతకేసును తవ్వడమెందుకనేవివేచన లేదు. బీగిపో 
ఇ" యిన కేసును మళ్లీతరవడం ఎందుకనో విచక్షణ లేదు. 
మే విపక్షాల నిరూ లనే లక్ష్యంగా, కేంద్ర దర్యావ్తు సంస్ధలో 
ఆత్రంగా, ప్రశ్నించిన నేతల కుటుంబ నభ్యులేటాధె 
టగా, దేశం కోనం అడిగిన ప్రశ్నలకు ద్వేషమే జవాబుగా 
వినివిన్తున్న వరిస్థితి. ఇది మోదీ మార్కు పరిపాలన/ 


చెదరణ అరుననవ్ను; 


చెక్కుచెదరని చిడునవ్వతో బయటకు వస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాత్రి 8 గంటలకు ముగిసిన విచారణ.. తెలంగాణ తలవంచబోదని ఎమ్మెల్సీ సంకేతం 


2 టీఎస్‌పీఎస్సీ పరీక్షలు 


టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ 
సర్జన్‌ పరీక్షల తేదీలు త్వరలో 
టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వెల్లడి + 10 


కాలా. Suggested 

# Tn Today's Eggs & 
ఈవ్‌ Broiler Chicken 
Corny cnicxen Hyderabad 


౬00 CD-0aDHnON 


CATER" ఆజ: ie ain 2006 Rates 


Ex Farm Dressed 
Eggs Live Bird “® with Skin 
Retail 
Rate 

Retail 


dozen బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యల్ని నిరనిస్తూ 


ఆధ్యర్యంలో బండి నంజయ్‌ దిష్టిబొమ్మను బీవుర్లతో కొడుతున్న మహిళలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 


Conditions Apply. 


LEVER 


adyush 
పంటి సెన్సిటివిటి-నా? 


క్లినికల్‌గా నిరూపించబడిన" ఆయుర్వేద 


అలి, 


పంటి సెన్సిటివిటికి 8 ఆయుర్వేద మూలికల శక్తి 


*2022-లో ఒక దెం 


కవితకు బీఆర్‌ఎస్‌, 
జాగృతి శ్రేణుల 
ఘన స్వాగతం 
కేటీఆర్‌, హరీశ్‌తో 

కలిసి హైదరాబాద్‌కు.. 


క్షి ఈ నెల 16న మరోసారి 
ఈడీ ముందుకు! + 2 


విచారణ సాగుతుండగానే 
మీడియాకు ఈడీ లీకులు 


భగ్గుమన్న బీఆర్‌ఎస్‌.. తెలంగాణ మహిళా లోకం 


రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దహనం 
పోలీసులకు ఫిర్యాదు.. వందల కేసుల నమోదు 

హాజరు కావాలంటూ బండికి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశం 
బీఆర్‌ఎస్‌ మహిళా నేతలకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వని గవర్నర్‌ 
బారికేడ్లు, పోలీసుల్ని పెట్టి రాజభవన్‌ మార్గం మూసివేత క "ఇ 


నిండు గరాణికి లాలూకోడలిని | టీఎంసీ నేత అనుబ్రత కుమార్తెకు ఈడీ సమన్లు 


15గంటలు | ఎన్సీపీ నేతపై రెండోసారి ఈడీ దాడులు 
వ. నరకం కూడ్సోబెట్టారు ఉద్దవ్‌ ఠాక్రే పార్టీ ప్రముఖుడికి ఈడీ కస్టడీ 


= 
క 9 
(గ : వై 7 
#CHANGEWHATYOU AN 


THE ZS EV HAS BEEN DRIVEN 1420 L; 
SAVING 205 LAKH KG 


TEAL NEw 


zs El | 


PRICE STARTS AT {23 


50.3kWh 4610. 


LARGEST-IN-SEGMENT ౨  ONASINGLE 
ADVANCED BATTERY CHARGE ౨. IN8.5secs 


OFFER ENDS ON 20" MARCH 2023 


5614౬ ఉంం౬550గ/ BEE SCAN THE CODE 
CKAGES" RE TERED 


MG Hyderabad (RAAM GROUP) For more details, reach us at: 


యల +9]1 7799955258 


2 హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 


నమస్తే తెలంగాణ 


| www.ntnews.com 


కవితక్కకు బతుకమ్మను పేర్చడం వచ్చు.. బరిలోకి దిగి కొట్లాడటమూ వచ్చు 


సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ కవితకు వెల్లువెత్తిన ప్రజామద్దతు 


\ A 


- A 
అభిమానులకు అభివాదం చేస్తున్న కవిత 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): ఈడీ విచారణకు పిలిచిన ఎమ్మెల్సీ కవి 
తకు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మద్ద 
తు లభించింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా 
గ్రామ్‌ సహా వివిధ మాధ్యమాల్లో మద్దతు 
వెల్లువెత్తింది. ‘కొట్లాట కొత్త కాదు.. డాటర్‌ 
ఆఫ్‌ ఫైటర్‌.. ధైర్యంగా ఈడీ విచారణకు 
పోయిరా కవితమ్మ', “బతుకమ్మ పేర్చడం 
వచ్చు.. బరిలోకి దిగి కొట్లాడటం వచ్చు", “క్ర 
వితమ్మ ధైర్యంగా ఉండండి. మీ ధర్మ పోరా 
టంలో మీతోపాటు ఉన్నాం, ఉంటాం. ధర్మం 
మీ వైపు ఉన్నది. అంతిమ విజయం మీదే” 
అని మద్దతు తెలిపారు. అటు.. కవితపై బండి 


బీఎల్‌ సంతోష్‌ ఎక్కడున్నవ్‌? 


సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 
బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకులు కూడా బండి 
వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్లమెంటు రికా 
ర్జులు ఏభాషలో ఉంటాయో, ఎలా చూస్తారో 
ఆ కోడి మెదడుగానికి ఎవరైనా చెప్పండి అని 
బండిని ఉద్దేశించి, బజ్జీల రాణీ... ఎమ్మెల్యే 
సీటు కోసం బండికి భజన బాగానే చేస్తున్నా 
వ్‌. కానీ నీవు మహిళవనే విషయాన్ని మర్చి 
పోయి మాట్లాడుతున్నావు. తూతూతూ అని 
రాణిరుద్రమను ఉద్దేశించి విమర్శలు చేశారు. 
“తెలంగాణ బీజేపీ గెలవాలంటే ఫస్ట్‌ బండి 
సంజయ్‌ని పక్కన పెట్టాలే. ఈయన వల్ల పార్టీ 
ఇజ్జత్‌ పోతాంది. కవిత మీద అట్ల మాట్లా 
డటం అవసరమా? మనకు కూడా ఇంట్లో 
అక్కా చెల్లెండ్లు ఉన్నరు కదా. బీజేపీ సైనికు 
డిగా ఇదే నా ఫీలింగ్‌ అని ఓ బీజేపీ కార్యకర్త, 
“ఒక ఆరెస్సెస్‌ కార్యకర్తగా, బీజేపీ అభిమాని 
గా కవిత విషయంలో బండి వ్యాఖ్యలు నన్ను 
బాధించాయి. నా భారతమాత సాక్షిగా నేను 
ఉహించిన బీజేపీ ఇది కాదు. ఈ చిల్లర రాజకీ 
యాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకు 
న్నా' అని ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త స్పందించారు. 
“ఒక సీఎం కూతురిపైనే ఇట్లా మాట్లాడిండు 
అంటే, వీళ్లు అధికారంలోకి వస్తే మామూలు 
ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? అని ఒక మహిళ 
ఫేస్‌బుక్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ట్విట్ట 
ర్‌లో రీ సపోర్ట్‌ కవితక్క జోవీ స్టాండ్‌ విత్‌ 
కవితక్క ట్రెండ్‌ అయ్యాయి. 


“బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఎక్కడ ఉన్నవ్‌... దద్దమ్మ! దమ్ముంటే తెలం 
గాణ పోలీసుల ముందు విచారణకు హాజరవ్వు. మధ్యాహ్న భోజనం కూడా చేయ 
కుండా మీ అరాచక ప్రభుత్వ విచారణకు సహకరిస్తుంది మా ఆడబిడ్డ కవితక్క'; “బీ 
ఎల్‌ సంతోష్‌ కోర్టును అడ్డం పెట్టుకున్నడు. అదానీ మోదీని అడ్డం పెట్టుకున్నడు... కానీ 
కవితక్క ధైర్యంగా విచారణకు హాజరైంది. బీఎల్‌ సంతోష్‌ పేరు బయటికి వస్తే స్టేజీల 
మీద ఏడ్చిన సన్నాసులు.. ఇయ్యాల ఈడీ కేసుల గురించి మాట్లాడటం దయ్యాలు 
వేదాలు వల్లించినట్టు ఉన్నది అని ధ్వజమెత్తారు. 


కేసీఆర్‌ కుటుంబం జోలికి వస్తే చెప్పతో కొడతాం 


* బండికి త్రిపురారం మహిళల హెచ్చరిక 
* సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ 
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన 
వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో 
ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లా 
డిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే 
ఊరుకుంటడా అంటూ ప్రశ్నించారు. ‘కవి 
తను పట్టుకొని అంత మాట అంటవా, 


గబ్బోడా, పనికిరానోడా, నీకు అక్కలు, 
చెల్లెలు లేరురా?* అంటూ నల్గొండ జిల్లా 
త్రిపురారం మండలానికి చెందిన మహిళలు 
బండిపై మండిపడ్డారు. “గడ్డి తింటున్నావా, 
పనికిరానోడా, ఇంకోసారి మహిళల జోలికి 
వస్తే ఊరుకునేది లేదు' అంటూ తీవ్రస్త్థా 
యిలో హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబం 
జోలికి వస్తే చెప్పుతో కొడతాం, బట్టలిప్పి 
కొడతాం” అంటూ విరుచుకుపడ్డారు. సోషల్‌ 
మీడియాలో మహిళలు తిడుతున్న వీడియో 
వైరల్‌ అయ్యింది. 


వెళ్ల్తూ (సమయం:ఉధయం 77 గంటలు) 


శనివారం ఉదయం 11 గంటలకు ధీమాతో ఈడీ 


చెక్కుచెదరకుండా... 


విచారణకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత.. రాత్రి 8 


వస్తూ (నమయం:రాత్రి 8 గంటలు) 


గంటల నమయంలో బయటికి వన్తూ విజయ సంకేతం చూపుతున్న కవిత 


దరని చిరునవు; 


ఎమ్మెల్సీ కవితను 9 గంటలు విచారించిన ఈడీ 


ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల దాకా విచారణ 9 నవ్వుతూ వెళ్లి నవ్వుతూనే బయటకొచ్చిన కవిత 


* కవితకు బీఆర్‌ఎస్‌, 
జాగృతి శ్రేణుల ఘన స్వాగతం 

* మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో 
కలిసి హైదరాబాద్‌కు 

౨ కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ 
ముందు రోజంతా టెన్షన్‌ 

* భారీగా తరలివచ్చిన 
పార్టీ శ్రేణులు, నేతలు 

* ఈనెల 16న మరోసారి 
ఈడీ విచారణకు కవిత 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విషయంలో ఎన్‌ 
ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజర 
య్యారు. ఉదయం 11 గంటల నుంచి 
రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ 
ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసా 
గింది. నవ్వుతూ విచారణకు వెళ్లిన కవిత, 9 
గంటల విచారణ అనంతరం కూడా నవ్వు 
తూనే బయటకు వచ్చారు. కవితకు బీఆర్‌ 
ఎస్‌, భారత్‌ జాగృతి కార్యకర్తలు దిష్టితీసి 
స్వాగతం పలికారు. ఈ నెల 16న మరో 


సారి విచారణకు హాజరవ్వాలని ఈడీ 
నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. 


నవ్వుతూ బయటకు.. 


విచారణ కోసం శనివారం ఉదయం 11 
గంటలకే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌లోని 
సీఎం కేసీఆర్‌ నివాసం నుంచి ఏపీజే అబ్బుల్‌ 
కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయా 
నికి చేరుకొన్నారు. ఎస్కార్ట్‌ వాహనంలో 
ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటి 
నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 
గంటలపాటు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌, ఒక 
మహిళా డిప్యూటీ డైరెక్టర్‌, ముగ్గురు అసిస్టెంట్‌ 
డైరెక్టర్లతో కూడిన బృందం ఆమెను పలు 
ప్రశ్నలు అడిగారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 
కింద విచారణ కొనసాగింది. విచారణ అనం 
తరం ఈడీ ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చిన 
ఆమె నేరుగా కేసీఆర్‌ నివాసానికి చేరుకొ 
న్నారు. అక్కడ కవితకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు, 
భారత జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున 
స్వాగతం పలికారు. మంగళ హారుతులు 
ఇచ్చారు. ఆ తరువాత మంత్రులు కేటీఆర్‌, 
హరీశ్‌రావుసహఇతర ప్రజాప్రతినిధులతో 
కలిసి ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ 
చేరుకొన్నారు. విచారణ సందర్భంగా కేసీఆర్‌ 
నివాసంతోపాటు ఈడీ కార్యాలయం వద్ద 


భారీగా పోలీసులతోపాటు పారామిలిటరీ బల 
గాలను కూడా మోహరించారు. ఈ కేసులో 
గత డిసెంబర్‌లోనే కవితను సీబీఐ విచారిం 
చింది. ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్‌ 
ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్‌ సిసోడియాను 
అరెస్టు చేశారు. 


అడుగడుగునా బారికేడ్లు 


తుగ్లక్‌ రోడ్డులోని సీఎం కేసీఆర్‌ నివాసం 
నుంచి ఏపీజే అబ్బుల్‌ కలాం రోడ్డులోని ఈడీ 
ప్రధాన కార్యాలయానికి ఒకటిన్నర కిలోమీ 
టర్ల దూరం ఉంటుంది. శనివారం ఈ 
మార్గం మొత్తం బారికేడ్లతో నింపేశారు. కేసీ 
ఆర్‌ నివాసం నుంచి ఎవరూ బయటకు 
రాకుండా ఢిల్లీ పోలీసులు బారికేడ్లతో అడ్డు 
కొన్నారు. ఈడీ కార్యాలయానికి కిలోమీటర్‌ 
దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటుచేసి అటు 
వైపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు వెళ్లకుండా అడ్డుకొనే 
ప్రయత్నం చేశారు. అయినా పెద్ద సంఖ్యలో 
బీఆర్‌ఎస్‌, భారత జాగృతి కార్యకర్తలు, 
నేతలు ఆ ప్రదేశానికి చేరుకొని సీఎం కేసీఆ 
ర్‌కు, కవితకు మద్దతుగా పెద్దపెట్టున నినా 
దాలు చేశారు. కవిత ఈడీ కార్యాలయం 
నుంచి బయటకు వచ్చేవరకు అక్కడే వేచి 
ఉన్నారు. ఉదయం కవిత విచారణకు వెళ్లే 
సమయంలో సీఎం కేసీఆర్‌ ఇంటి నుంచి 


కవిత విచారణపై 
ఈడీ లీకులు 


రాజకీయ ప్రముఖుల విచారణ 
సందర్భంగా తరుచూ మీడియాకు 
లీకులిస్తూ గందరగోళపర్సే ఈడీ, కవిత 
విచారణ అనంతరం కూడా అదే పని 
చేసింది. వాస్తవానికి విచారణలో 
ఏదైనా కీలక సమాచారం లభిస్తే 
స్వయంగా ఈడీనే అధికారికంగా మీడి 
యాకు వెళ్లడించాలి. కానీ, శనివారం 
సాయంత్రం కొన్ని జాతీయ మీడియా 
సంస్థలకు పలు లీకులు వదిలింది. “ఎ 
మ్మెల్సీ కవిత విచారణలో పలు కీలక 
విషయాలు రాబట్టారు” అని ఈడీని 
ఉటంకిస్తూ కొన్ని మీడియా సంస్థలు 
వార్తలు ప్రసారం చేశాయి. 


ఈడీ కార్యాలయం వరకు బీఆర్‌ఎస్‌ నాయ 
కులు, జాగృతి శ్రేణులు ఆమెకు సంఘీభా 
వంగా నిలిచారు. విచారణ అనంతరం రాత్రి 
8 గంటలకు ఆమె బయటికి రాగానే ‘డాటర్‌ 
ఆఫ్‌ ఫైటర్‌.. జై తెలంగాణ.. జై జాగృతి" అనే 
నినాదాలు మిన్నంటాయి. మంత్రులు కేటీ 
ఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి 
రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ 
అలీ, ఎంపీలు వెంకటేశ్‌ నేత, మాలోత్‌ 
కవిత, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, తాతా 
మధు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, 
గువ్వల బాలరాజు, పైలట్‌ రోహిత్‌రెడ్డి, 
మైనంపల్లి హన్మంతరావు, క్రాంతికిరణ్‌, 
జాజుల సురేందర్‌, నోముల భగత్‌, కార్పొరే 
షన్‌ చైర్మన్లు గజ్జెల నగేశ్‌, మేడె రాజీవ్‌సాగర్‌, 
ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అయాచితం శ్రీధర్‌, 
భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి 
తదితరులు ఆమె విచారణ పూర్తయ్యే వరకు 
వేచి ఉన్నారు. 


ఓర్వలేకనే పిచ్చికూతలు 


దేశవ్యాప్తంగా 
బీఆర్‌ఎస్‌కు వస్తు 
న్న ఆదరణ చూసి 
బీజేపీ వాళ్లు ఓర్వ 
లేక పోతున్నారు. 
కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించా 
లని చూస్తున్నారు. దేశంలో అనేకమం 
ది సీఎంలు, మంత్రుల మీదా ఇలాంటి 
దాడులే చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజే 
పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 
చేసిన పిచ్చి వ్యాఖ్యలను వెంటనే 

వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలి. 
-కొప్పుల ఈశ్వర్‌, 
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి 


బండి క్షమాపణ చెప్పాలి 
ఎమ్మెల్సీ కవితపై 
అనుచిత వ్యాఖ్యలు 
చేసిన బీజేపీ రాష్ట్ర 
అధ్యక్షుడు బండ్‌ 
సంజయ్‌ బేషర 
తుగా క్షమాపణ చెప్పాలి. ఐటీ, ఈడీ, 
సీబీఐ దర్యాప్తు సంస్థలు బీజీపీ చేతిలో 
కీలుబొమ్మల్లా మారాయి. మోదీ ఏది 
చెబితే అదే చేస్తున్నాయి. బీజేపీ నాయ 
కుల అసలు రూ పం బండి మాటలతో 
బయటపడింది. బాధ్యత కలిగిన ఎంపీ 
హోదాలో ఉన్న బండి వాఖ్యలు... 
సీఎం కేసీఆర్‌ కుటుంబంపై బీజేపీకి 
ఉన్న విద్వేషాన్ని తెలియజేస్తున్నాయి. 
దేశంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను 
సీఎం కేసీఆర్‌ ఎండగడుతున్నందుకే 
ఈడీతో దాడులు చేయిస్తున్నారు. 
తెలంగాణలో ఏ ఒక్క మహిళకు 
అన్యాయం జరిగినా నేనున్నానని ప్రక 
టించే గవర్నర్‌... ఇప్పుడు ఎమ్మెల్సీ కవి 
తపై బండి చేసిన వ్యాఖ్యలను ఖండిం 
చాలి. బండి క్షమాపణ చెప్పే వరకు 
రాష్ట్ర జాతీయ స్థాయిలో నిరసనలు 
కొనసాగిస్తాం. 
- ఎర్రబెల్లి దయాకర్‌రావు, 
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి 


ప్రజాస్వామ్యం ఖూనీ 
దేశంలో ప్రజా 
స్వామ్యం ఖూనీ 
అయ్యింది. బీజేపీ 
వైఫల్యాలను ప్రశ్ని 
స్తున్న తెలంగాణ క్ష్‌ 
ఎం కేసీఆర్‌పై కేం ద్రం కక్ష కట్టింది. 
అందులో భాగంగా నే బీఆర్‌ఎస్‌ నేత 
ల పై దాడులకు పాల్పడుతున్నది. 
ఎమ్మె ల్సీ కవితపై బండి సంజయ్‌ 
చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. 
-కొండూరి సత్యనారాయణ, 

ఎంబీసీ సంఘాల సమితి కో కన్వీనర్‌ 


Se 


శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి నత్యవతి రాథోడ్‌. చిత్రంలో మంత్రి నబిత తదితరులు 


బండి మాటలు సంస్కార హీనం 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 
సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని 
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి 
రాథోడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కవి 
తపై బండి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు 
కొని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ 
చేశారు. అన్నింటికీ స్పందించే రాష్ట్ర గవర్నర్‌ 
తెలంగాణ ఆడబిడ్డపై బండి సంజయ్‌ అనుచిత 
వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిం 
చారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 
మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి 
సబితాఇం ద్రారెడ్డి మాట్లాడుతూ... చట్టసభల్లో 
మహిళలకు 389 శాతం రిజర్వేషన్ల కోసం 
ఢిల్లీలో దీక్ష చేపడతామని ఈ నెల 2న ఎమ్మెల్సీ 
కవిత ప్రకటించగానే... కేంద్రంలోని మోదీ 
ప్రభుత్వం ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసిం 
దని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ 
ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధా 
నాలను ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, 
సీఎం కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేకనే 
ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేసిందని మండిప 
డ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ విస్తర 
ణను బీజేపీ అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ప్రజ 
లంతా సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని 
చెప్పారు. రాజకీయ జీవితంలో ఉన్నవాళ్లు 
నోరు అదుపులో పెట్టుకోవాలని బండికి 
హితవు పలికారు. ఆడబిడ్డల హక్కుల కోసం 
ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు వచ్చిన 
స్పందన చూసి ఓర్వలేక బండి సంజయ్‌ నోరు 
పారేసుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర 
నాయకులు హైదరాబాద్‌లో ధర్నా ఎందుకు 
చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక 
సంస్థల్లో మహిళలకు 50 శాతం కంటే ఎక్కువ 
రిజర్వేషన్‌ అమలుచేసిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ 
అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో లక్షా 18 వేల 
వార్డు సభ్యుల్లో 59 వేల వార్డుల్లో మహిళలే 
ఉన్నారని.. 6,844 మహిళా సర్పంచులు, 
3,880 ఎంపీటీసీలు, 800 పైచిలుకు జడ్పీటీ 
సీలు, 849 మంది ఎంపీపీలు మహిళశలేనని 


* బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలపై 
గవర్నర్‌ స్పందించరేం 

* మహిళాలోకానికి బండి సంజయ్‌ 
బహిరంగ క్షమాపణ చెప్పాలి 

ఠి ఢిల్లీలో మంత్రులు సబిత, సత్యవతి 

* క్షమాపణ చెప్పకపోతే చెప్పతో 
సమాధానం: ఎంపీ కవిత 


ఉద్దాటించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానం 
జనరల్‌కు కేటాయించినా ఆ స్థానాన్ని మహి 
శకు కేటాయించి సీఎం కేసీఆర్‌ నారీ లోకానికి 
గౌరవాన్ని పెంచారని తెలిపారు. ప్రభుత్వ 
సంక్షేమ పథకాల్లో కల్యాణలక్ష్మి నుంచి గృహ 
లక్ష్మి దాకా అన్నింట్లోనూ స్త్రీలకే సీఎం కేసీఆర్‌ 
అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. 
మహిళా దినోత్సవం రోజే గ్యాస్‌ ధర పెంచి 
మహిళలకు మోదీ సర్కార్‌ గొప్ప బహుమానం 
ఇచ్చిందని ఎద్దేవాచేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బం 
దులకు గురిచేసినా బీఆర్‌ఎస్‌ మొక్కవోని 
దీక్షతో పోరాడుతుందని చెప్పారు. 


గవర్నర్‌ ఇప్పుడు స్పందించరేం: 

మంత్రి సత్యవతి రాథోడ్‌ 
చీమచిటుక్కుమన్నా స్పందించే గవర్నర్‌ 

తమిళిసై సౌందరరాజన్‌.. మహిళా ప్రజాప్రతి 

నిధిపై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తే 

ఎందుకు మాట్లాడటం లేదని స్ట్రీ, శిశు సంక్షేమ 


శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు. 
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన అను 
చిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల 
న్నారు. బండిని తక్షణమే పార్టీ నుంచి 
సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా 
స్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేద 
న్నారు. బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
అయ్యాక రాజకీయ విలువలు దిగజారిపోయా 
యని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమనేత 
బిడ్డగా తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ 
సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి 
ఎమ్మెల్సీ కవిత అని తెలిపారు. దశాబ్దాలుగా 
రిజర్వేషన్లకు నోచుకొని మహిళల కోసం కవిత 
చేపట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చిం 
దని, దీన్ని జీర్ణించుకో లేకే బీజేపీ అవాకులు 
చవాకులు పేలుతున్నదని మండిపడ్డారు. బీజే 
పీకి మహిళలంటే గౌరవం లేదని, అందుకే 
బండి ఇలాంటి సంస్కార హీనమైన మాటలు 
మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం 
కేసీఆర్‌ దిశానిర్దేశంలో రాష్ట్ర మహిళలు దేశంలో 
తలెత్తుకొని తిరుగుతున్నారని చెప్పారు. బీజేపీ 
పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న 
అకృత్యాలను ఎండగట్టారు. బండి చేసిన 
వ్యాఖ్యలు వ్యక్తిగతమా, బీజేపీ పార్టీవా చెప్పా 
లని డిమాండ్‌ చేశారు. మోదీ, బీజేపీ పంపే 
వేటకుక్కలకు తెలంగాణ భయపడదని 
చెప్పారు. 2018 ఎన్నికల్లో 105 స్థానాల్లో 
డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 
అంతకన్నా ఘోర పరాజయం తప్పదన్నారు. 


బండికి చెప్పుతో సమాధానం తప్పదు: మాలోత్‌ కవిత, ఎంపీ 
ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బండి 
సంజయ్‌ని ఎంపీ మాలోత్‌ కవిత డిమాండ్‌ చేశారు. మహిళా లోకానికి బహిరంగ క్షమా 
పణ చెప్పాలని, లేదంటే చెప్పులతో సమధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలను మోదీ 
కండ్లల్ల పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఎమ్మెల్సీ 
కవితపై ఈడీని ఉసిగొల్పారని మండిపడ్డారు. మోదీ తాటాకు చప్పుళ్లకు తెలంగాణ తల 


వంచదని స్పష్టంచేశారు. 


* ఎమ్మెల్సీ కవితపై బండి అనుచిత 
వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ కన్నెర్ర 

అ గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు 
చేసేందుకు రోజంతా యత్నం 

* అపాయింట్‌మెంట్‌ ఇవ్వని గవర్నర్‌ 

౨ సాటి మహిళను అవమానించినా 
స్పందించని వైనం 

* ఎప్పుడైనా, ఎవరైనా 
కలువొచ్చని గతంలో గొప్పలు 

© వైఎస్‌ షర్మిల, బీజేపీ నేతలకు 
అడగ్గానే అపాయింట్‌మెంట్‌ 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): రాజ్‌భవన్‌ వేదికగా గవర్నర్‌ తమిళిసై 
సౌందరరాజన్‌ వివక్ష మరోసారి బయటప 
డింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్య 
క్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్య 
లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ 
మహిళా నేతలను పోలీసులతో గెంటేయిం 
చారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి 
సునీత, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజ 
యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, 
ఇతర మహిళా కార్పొరేటర్లు గవర్నర్‌ను కలి 
సేందుకు ప్రయత్నించగా... ఆమె కనీసం 
స్పందించలేదు. అపాయింట్‌మెంట్‌ కోసం 
శనివారం ఉదయం నుంచీ ప్రయత్నించినా 
ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయలేదు. వినతిపత్రం 
ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతలను గేటు 
బయటే నిలబెట్టారు. 


ప్రజాభవన్‌ అంటూనే.. వివక్ష! 

ఎవరైనా సరేతమ సమస్యలు చెప్పుకొనేం 
దుకు రాజ్‌భవన్‌కు రావొచ్చని, 24 గంటలూ 
రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయని గవ 
ర్నర్‌ గతంలో ప్రకటించారు. తాను ఉండేది 
రాజ్‌భవన్‌ కాదని.. ప్రజాభవన్‌ అని 
మీడియా సాక్షిగా చెప్పారు. కానీ, ఆ ప్రజాభ 
వన్‌ కొందరికేనని శనివారం స్వయంగా గవ 
ర్నరే నిరూపించారు. గతంలో వైఎస్‌ షర్మిల 
అడిగిన వెంటనే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ 
ఇచ్చారు. ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు కూడా 
చేశారు. ఇక బీజేపీ నేతలు అర్ధరాత్రి అడిగినా 
అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. చివరకు 


9 ప్రజాభవనా? ప్రతిపక్ష భవనా? 


“ఇది రాజ్‌భవన్‌ కాదు.. ప్రజాభవన్‌. 24 గంటలు రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి. ప్రజల కోసం ప్రజా దర్బార్‌ 


నిర్వహిస్తున్నాం” అని గొప్పలు చెప్పుకొన్న రాష్ట్ర గవర్నర్‌.. సాటి మహిళల గోడు వినటానికి మాత్రం తలుపు తెరువలేదు. 
తమ గోడు చెప్పుకొనేందుకు రాజ్‌భవన్‌ తలుపు తడితే కాదు.. కుదరదు పొమ్మన్నారు. పోలీసులతో బలవంతంగా గెంటే 
యించారు. వైఎస్‌ షర్మిలకు అడగటమే ఆలస్యం అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన గవర్నర్‌... బీజేపీ నేతలు అర్థరాత్రి తలుపుత 


ట్టినా క్షణాల్లో స్పందించే గవర్నర్‌.. బీఆర్‌ఎస్‌ నేతలకు మాత్రం ముఖం చాటేశారు. 


నంజుం్‌పై చర్యలు తీనుకోవాలని కోరుతూ రాజ్‌భవన్‌ ఎదుట నిరనన తెలుపుతున్న ప్రభుత్వ విన్‌ గొంగిడి నునీత, జీహిబ్‌ఎంనీ మేయర్‌ 
గద్వాల్‌ విజయలక్ష్మీ, డివ్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాళోభిన్‌రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సామల హేమ, నింధూరెడ్డి తదితరులు 


కాంగ్రెస్‌ నేతలకు కూడా అడగ్గానే రాజ్‌భవన్‌ 
ద్వారాలు తెరుచుకొన్నాయి. బీఆర్‌ఎస్‌ 
మహిళా ప్రజా ప్రతినిధులకు మాత్రం 
రోజంతా ప్రయత్నించినా గవర్నర్‌ దర్శనం 
లభించలేదు. దీనిని వివక్ష అనక ఏమంటారని 
ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


గొంతు మూగపోయిందా? 


దేశంలో ఎక్కడేం జరిగినా.. దానిని తెలం 
గాణకు ముడిపెట్టి, ఇక్కడి రాజకీయాల్లో వేలు 
పెట్టడం గవర్నర్‌కు ఇటీవల అలవాటైందనే 
విమర్శలు ఉన్నాయి. అమె తరుచూ రాజ 
కీయ వ్యాఖ్యలు చేస్తుండటం, రాష్ట్ర ప్రభు 
త్వాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడటం ఇందుకు 
ఉదాహరణగా చూపుతున్నారు. మరిప్పుడు 


బండి సంజయ్‌ సిగ్గుండాలి 


మహిళల పట్ల అసభ్యంగా ఎవ్వరు మాట్లాడినా చర్యలు తీసుకొనే అధికారం గవర్న 
| ర్‌కు ఉన్నది. కానీ ఆమె మా మొర వినడం లేదు. హిందూత్వం గురించి మాట్లాడే బండి 


సంజయ్‌.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలి. మహిళా 
దినోత్సవం వేళ మాట్లాడే మాటలా అవి? సంజయ్‌ వెంటనే యావత్‌ తెలంగాణ 


| మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఫినాయిల్‌తో బండి సంజయ్‌ నోరు కడుక్కో 


వాలి. లేకపోతే మహిళలే కడుగుతారు. 


- గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మేయర్‌ 


అధికార పార్టీ ఎమ్మెల్సీపై స్వయంగా బీజేపీ 
రాష్ట్ర అధ్యక్షుడే అనుచిత వ్యాఖ్యలు చేసినా 
గవర్నర్‌ గొంతు మూగబోయిందా? అని 
తెలంగాణ మహిళా లోకం ప్రశ్నిస్తున్నది. 
మహిళలను అవమానించేలా మాట్లాడిన 
వ్యక్తులకు మద్దతు పలికేలా గవర్నర్‌ తీరు 
ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'వేర్‌ 
ఈజ్‌ గవర్నర్‌... అంటూ నెటిజన్లు సోషల్‌ 
మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 


రాజ్‌భవన్‌ గోడలకు వినతి.. 


బండి సంజయ్‌పై ఫిర్యాదును కూడా తీసు 
కొనేందుకు గవర్నర్‌ స్పందించలేదు. గంటల 
తరబడి బీఆర్‌ఎస్‌ నేతలను గేటు బయటే 


ఉంచడంతో ఆగ్రహించిన మహిళలు నిరస 
నకు దిగారు. అప్పటికీ గవర్నర్‌ నివాసం తలు 
పులు తెరుచుకోకపోవటంతో రాజ్‌భవన్‌ గోడ 
లకు వినతపత్రాలు అంటించి అంబేద్కర్‌ 
విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తారు. ఈ సంద 
ర్భంగా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మాట్లా 
డుతూ.. “ప్రజాదర్బార్‌ అన్నప్పుడు.. ఎవ్వరొ 
చ్చినా వినతులు తీసుకోవాల్సిందే. బీఆర్‌ఎస్‌ 
నుంచి వస్తే తీసుకోరా? మేము కొట్లాడటానికి 
రాలేదు. కేవలం ఫిర్యాదు ఇవ్వడానికి 
మాత్రమే వచ్చాం. షర్మిల అడగ్గానే అపాయిం 
ట్‌మెంట్‌ ఇచ్చారు. మేము మహిళా కార్పొరే 
టర్లు అడిగినా మాకు అపాయింట్‌మెంట్‌ 
ఇవ్వరా?” అంటూ ఆగ్రహం వక్తం చేశారు. 


రాజ్‌భవన్‌కు.. పోలీస్‌ స్టేషన్‌ దూరం తక్కువే 


ఎమ్మెల్సీ కవితను విచారణ పేరుతో బీజేపీ వేధిస్తుండటాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ 
శనివారం తీవ్రంగా ఖండించారు. కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు గవర్నర్‌ 
తమిళిసై స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “మహిళా దినోత్సవ వారోత్స 
వాల్లో పాల్గొంటున్న గవర్నర్‌కు మహిళపై చేసిన అనుచిత వాఖ్యలు వినిపించడం 
లేదా? మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా మా నాయకురాలు ఈడీకి సమాధా 
నాలు చెప్పుంటే.. మహిళా నేతపై చేసిన అనుచిత వాఖ్యలపై స్పందిచే సమయం గవర్న 
రకు లేదా? పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ రాజ్‌భవన్‌కు ఎక్కువ దూరంలో లేదు.. కనీసం 
ఫిర్యాదు చేయండి మేడం గవర్నర్‌” అని సూచించారు. 


www.ntnews.com 


నమస్తే తెలంగాణ 


హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2029 | 3 


KENDRIYA VIDYALAYA 


NIZAMABAD 


WALK-IN-INTERVIEW FOR PART TIME CONTRACTUAL TEACHERS 
FOR THE ACADEMIC SESSION 2023-24 
Walk-in-interview, for preparing Panel of Part Time Contractual 
Teachers/Staff on purely temporary basis to work in Kendriya Vidyalaya 
Nizamabad (for the academic Session 2023-24), will be conducted as 
detailed below: 
SIN Details of Posts Date of Interview Venue 
1._|Primary Teacher (PRT) Kendriya 
2: |TGT Vidyalaya 
(English, Hindi, Sanskrit, 17.03.2023 Nizamabad, 
న్‌ Mathematics, Science, Social DIET College 
wis గ Science) Campus, Near 
| ల 3. |Computer Instructor, Sports RTO Office, 
* లాలూ కోడలిని 15 గంటలు 1 వుతిరేకంగా పోరా ఎన్సీపీ నేతపె రెండోసారి Coach, PRT (Music) & Special 18.03.2023 |Nizamabad. 
కూరోబెటారు స్ట = Educator. 
క క ఈడీ దాడులు రం meme 
* ఎన్ని ఇబందులు పెటినా ఈడీ అధికారులు Eligible Candidates may walk in with their Application and one set of Xerox 
వ కు డై copies & Original Certificates of all qualifications by 9:00 am on the day 
బీజేపీకి లొంగను నిండు గర్భవతి కొల్దాపూర్‌, మార్చి 11: రెండు నెలల of interview. CTET is compulsory for teaching posts. For eligibility and 
further details. 
క ఆర్డేడీ వక లా వ. ప Please visit our website: https://nizamabad.kvs.ac.in/ 
లాలూప్రసాద్‌ యాదవ్‌ క్రో నా జ్‌ 5 PRINCIPAL 
కూర్చోబెట్టి ఇంట్లో లోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీప) KV NIZAMABAD 
న్యూఢిల్లీ, మార్చి 11: ఈడీ ద్వారా బీజేపీ సోదాలు చేశారు. నాయకుడు, మాజీ మంత్రి హసన్‌ 


దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జన 
తాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ 
మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుం 
బీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా నిండు 
గర్భిణి అయిన తన కోడలిని ఈడీ అధికారులు 
15 గంటలపాటు కదలకుండా కూర్చోబెట్టారని 
శనివారం ఆయన ఆరోపించారు. తన కూతుళ్లు, 
మనుమలు, మనుమరాళ్ల పట్ల కూడా అలాగే 
ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నేను 
దేశంలో ఎమర్జెన్సీ రోజులను చూశాను. ఆ 


కాషాయ పార్టీ ఈ స్థితికి దిగజారింది. బీజేపీ, 
ఆరెస్సెస్‌పై నా సైద్ధాంతిక పోరాటం కొనసాగు 
తుంది. నేనుగానీ నా కుటుంబ సభ్యులు గానీ 
బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు” అని ట్వీట్‌ చేశారు. 
లాలూ కుమారుడు తేజస్వీయాదవ్‌తో పాటు 
కూతుళ్ల ఇండ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించిన 
విషయం తెలిసిందే. ఈ సోదాల్లో.. లెక్కల్లో 
చూపని రూ.కోటి నగదును స్వాధీనం చేసుకు 
న్నామని, రూ.600 కోట్ల అక్రమ లావాదేవీ 
లను గుర్తించామని ఈడీ శనివారం తెలిపింది. 


టీఎంసీ నేత అనుబ్రత కుమార్తెకు ఈడీ సమన్లు 


కోల్‌కతా, మార్చి 11: పశువుల స్మృగ్గింగ్‌ కేసులో వచ్చే వారం విచారణకు హాజరుకావా 
లని టీఎంసీ సీనియర్‌ నేత అను బ్రత మండల్‌ కుమార్తె సుకన్యకు ఈడీ సమన్లు జారీచేసింది. 
మరోవైపు, బెంగాల్‌ టీచర్ల నియామకం కేసులో ఈడీ అధికారులు టీఎంసీ యూత్‌వింగ్‌ నేత 
శాంతను బెనర్జీని శుక్రవారం అరెస్టు చేశారు. కోల్‌కతాలోని కార్యాలయంలో దాదాపు 8 
గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. శనివారం 
కోర్టులో ప్రవేశపెట్టారు. అసిస్టెంట్‌ టీచర్ల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని పశ్చిమ 
బెంగాల్‌ మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఆరోపణలు 


భార్యతో ఆర్జేడీ నేత తేజన్వీ యాదవ్‌ 


దవాఖానలో భార్య... విచారణకు రాలేను.. 
రైల్వే ఉద్యోగాల కేసులో తమ ముందు విచార 
ణకు హాజరుకావాలని బీహార్‌ డిప్యూటీ సీఎం 
తేజస్వీయాదవ్‌కు సీబీఐ శనివారం మరోసారి 
సమన్లు జారీచేసింది. అయితే, గర్భిణి అయిన 
తన భార్య దవాఖానలో ఉన్నదని, విచారణకు 
హాజరుకాలేనని, మరోరోజు హాజరవుతానని 
తేజస్వీ సమాచారమిచ్చినట్టు అధికార వర్గాలు 
వెల్లడించాయి. ఈ నెల 4న కూడా ఆయన విచా 
రణకు హాజరుకాలేదు. 


ఏమిటీ “ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌” కేసు ? 


యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్‌ 
యాదవ్‌ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమ 


జాబ్స్‌" కుంభకోణం జరిగిందనే ఆరోపణలు 
వచ్చాయి. వివిధ రైల్వే జోన్‌లలో గ్రూప్‌ డీ 
పోస్టులు ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి లాలూ 
కుటుంబీకులు ఉచితంగా లేదా తక్కువ ధర 
లకు భూములను లంచంగా తీసుకున్నారనేది 
ఈ కేసులో సీబీఐ చేస్తున్న ఆరోపణ. పాట్నాలో 
1,05,292 చదరపు అడుగుల స్థలం లాలూ 
ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రి దేవీ, కూతుర్లు 
మీసా భారతి, హేమ యాదవ్‌ పేర్ల మీదకు 
బదిలీ అయ్యిందని ఆరోపించింది. 2021 
సెప్టెంబరులో ఈ కేసులో సీబీఐ ప్రాథమిక 
దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. గతే 
డాది జూలైలో లాలూకు ఓఎస్టీగా పని చేసిన 
భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అక్షో 


ముష్షిఫ్‌ ఇంటిపై దాడి చేశారు. సహకార 
చక్కెర మిల్లు కొనుగోలులో రూ.127 కోట్ల 
మనీ లాండరింగ్‌ జరిగిందని, హసన్‌ 
ముషిఫ్‌కు దీంతో సంబంధం ఉందని 
బీజేపీ మాజీ ఎంపీ కిరిట్‌ సోమయ్య చేసిన 
ఆరోపణల ఆధారంగా ఈడీ కేసు నమోదు 
చేసింది. ఈ ఆరోపణలను ముఫ్రిష్‌ తోసి 
పుచ్చారు. ఇది రాజకీయ చర్య అని, 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్దిష్టమైన 
వర్గానికి చెందిన వ్యక్తులను వేటాడుతున్న 
దని ఆరోపించారు. దాడుల విషయం తెలి 
యగానే భారీగా ఎన్సీపీ కార్యకర్తలు 
ముష్షిఫ్‌ ఇంటి వద్దకు చేరుకొని బీజేపీకి 
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


దేవీ, వారి కూతురు మీసా భారతి, ఇద్దరు 
రైల్వే అధికారులు, భూములు ఇచ్చి అక్ర 
మంగా ఉద్యోగాలు పొందిన ఏడుగురిపై సీబీఐ 
ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. లాలూపై విచారణ 
జరపడానికి జనవరిలో కేంద్రం సీబీఐకి అను 


ga E) 


ZEAGRA 


ZEAGRA 


9896134500 


క 


అన్ని మందుల దుకాణాలలో లభించును 


ఎదుర్కొంటున్నారు. యంలో 2008 - 09 మధ్య “ల్యాండ్‌ ఫర్‌ బరులో ఈ కేసులో లాలూతో పాటు రజ్రీ మతించింది. 
ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే Aan 
క బీజేపీ లక్ష్యం: ఎంపీ చద్దా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే ఈడీ లక్ష్యం 2-days awareness program on 


న్యూఢిల్లీ, మార్చి 11: క 
ప్రజాస్వామ్య భారత్‌ను ? 
నియంతృత్వ దేశంగా 
మార్చాలని బీజేపీ 
లక్ష్యంగా పెట్టుకొన్నదని 
ఆప్‌ విమర్శించింది. ప్రతి 
పక్షం లేకుండా చేసి ఏక | 
పార్టీ దేశంగా మార్చాలని చూస్తున్నదని, 
అందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం 
చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్‌ రాజ్య 
సభ ఎంపీ రాఘవ్‌ చద్దా శనివారం మీడియాతో 
మాట్లాడుతూ బీజేపీ, దర్యాప్తు సంస్థల తీరును 
ఎండగట్టారు. దేశాన్ని 'వన్‌ నేషన్‌-వన్‌ పార్టీ- 
వన్‌ లీడర్‌ వ్యవస్థగా మార్చేందుకు బీజేపీ 
కుయుక్తులు పన్నుతున్నదన్నారు. బీజేపీ అధికా 
రంలోకి వచ్చిన 2014 నుంచి సీబీఐ నమోదు 
చేసిన కేసుల్లో 95 శాతం కేసులు ప్రతిపక్షాలపైనే 
అని పేర్కొన్నారు. 


IP-YATRA 
(To improve IP-Culture in India amongst MSME's) 


13th & 14th March, 2023, 10.00 am to 6.00 pm | Venue: Hotel the Plaza, 3rd Floor (Telangana Tourism) 
Organises by MSME-DFO HYDERABAD, Ministry of MSME, 

Govt. of India in association with TIF, FTCCI, FETSIA and FICCI 
KNOW HOW TO: Brand your Organization - Trade Mark, Protect your 
Design & Trade Secret, Innovations, Idea's - Patent, Literature - Copy 
Right, Local Innovative Products - Gl, Govt. Schemes & Support for IPR. 
Panel Discussions on Importance of IPR for MSMEs Inovation and IPR Practices 
IP Invention, Identification & Filing IPs in India & Abroad 
Licensing, Commercialisation of Inventions and Challenges 
Enforcement and Litigations of IPs with respect to Industry IP Auditing 


SPEAKERS : Senior Govt. Officials, Highly experienced professionals- 
National and International level, 


Eligibility for all MSME's Entrepreneurs - UDAYAM Certificate, 
Prospective Entrepreneurs, innovator's & Others - Valid ID Proof Issued by Govt. 
REGISTRATION: Only by Registering using link below or Prior intimation by 
Whatsapp or E-Mail please. Limited seats only, first cum first serve basis. 
Course Coordinators: గ. Siva Rama Prasad, AD/IMSME DFO, Hyderabad & 

G.S.Bist, AD/IMSME-DFO, Hyderabad. 
+91-7010311021, +91-8779652278, 040-23078131-33 
msmevdp22@gmail.com, dcdi-hyd@dcmsme.gov 
https:lldocs.google.com/forms/diQNTkz9NYKesrNqq2N2dbvxebHST22fHv_gg6qumxM/edit 


అ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం 

అ రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ 
న్యూఢిల్లీ మార్చి 11: కేంద్ర 

ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్విని 

యోగం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు 

కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. భారతదేశ 

పటాన్ని ఈడీ భిన్నకోణంలో చూస్తున్న 


దని, కేవలం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న | 
ట్‌ ద 


“® 
7" 
/' | 
a 
రాష్టాలనే లక్ష్యంగా చేసుకుంటున్నదని, 


బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు ఈడీ వెళ్లదని ఆరోపించారు. అన్యాయంపై 
పోరాడేందుకు కపిల్‌ సిబల్‌ ప్రారంభించిన 'ఇన్‌సాఫ్‌' తొలి సభ శనివారం 
ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జరిగింది. బీహార్‌లో లాలూ ప్రసాద్‌ 
యాదవ్‌ ముఖ్యమంత్రి పదవి వీడి అనేక ఏండ్లు గడిచాయని, ఇప్పుడు 
జేడీయూ, ఆర్డేడీ కలుస్తున్నందుకే అకస్మాత్తుగా ఆయనపై కేసులు గుర్తా 
చ్చాయని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాలు అధి 
కారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తున్నదని, ఇవేం 
రాజకీయాలని ఆయన ప్రశ్నించారు. 


ప్రతిపక్షాల టాగెట్‌ 


నుంచి బయటపడేవరకు 
పదవి నుంచి తప్పుకోవా 
లని నాటి సీఎం నితీశ్‌ 
కుమార్‌ సూచించారు. 
అందుకు తేజస్వీ అంగీక 
రించకపోవటంతో నితీశ్‌ 
ఆర్జేడీ-జేడీయూ 
ప్రభుత్వా రద్దుచేసి మరు 
సటి రోజే బీజేపీతో కలిసి 
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మళ్లీ సీఎం అయ్యారు. 
కాగా, ఈసారి బీజేపీ కుట్రలను సాగనివ్వబోమని 
నితీశ్‌ స్పష్టంచేశారు. తాను మహాకూటమిలో చేరినం 
దుకే లాలూ కుటుంబంపై ఈడీ దాడులు జరుగుతు 
న్నాయని చెప్పారు. 


* విపక్షం లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం 
* ఏకపార్టీ దేశంగా మార్చేందుకు కుట్రలు 

* దర్యాప్తు సంస్థలతో వేధింపు రాజకీయాలు 
* బీజేపీ సర్కారు తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం 


న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్ర దర్యాప్తు సంస్థలను 
బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిప 
క్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతల 
పైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ 
వేధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డాయి. 
దేశంలో విపక్షం లేకుండా చేసేందుకు కేంద్ర సర్కారు 
కుట్ర పన్నుతున్నదని దుయ్యబట్టాయి. 


నేను మహాకూటమిలో చేరినందుకే: నితీశ్‌కుమార్‌ 


బీహార్‌లో మళ్లీ అధికారం దక్కించుకొనేందుకే 
సీబీఐ, ఈడీలతో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆ రాష్ట్ర 
ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆరోపించారు. 2017లో 
ఆర్టేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు 
కూడా సరిగ్గా ఇలాంటి ఘటనలే జరిగాయని గుర్తుచే 
శారు. 2017లో కూడా అప్పటి డిప్యూటీ సీఎం తేజ 
స్వీకి సీబీఐ, ఈడీ సమన్లు జారీచేయటంతో కేసుల 


విపక్షాలను బీజేపీ అణచివేస్తున్నది: ప్రియాంక 


కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విపక్ష నేతలను 
బీజేపీ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ 
అగ్రనేత ప్రియాంకా వాద్రా ఆరోపించారు. తేజస్వీ 
యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీచేయటంపై శని 
వారం ఆమె ట్విట్టర్‌లో స్పందించారు. “గట్టిగా 
మాట్లాడే విపక్ష గొంతుకలను చూసి బీజేపీ ఎందుకు 


= బీజేపీకికూడా కాంగ్రెస్‌ గతే! 


* బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్న 
దర్యాప్తు సంస్థలు : అఖిలేశ్‌ 


భయపడుతున్నది? బీజేపీ ప్రభుత్వం విపక్షాలను 
అణిచివేసే రాజకీయంలో మునిగిపోయింది. తేజస్వీ 
యాదవ్‌కు సీబీఐ నోటీసు కూడా ఈ రాజకీయాల్లో 
భాగమే. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమ 
యంలో సరైన నిర్ణయం తీసుకొంటారు” అని స్పష్టం 
చేశారు. 


అహ్మదాబాద్‌, మార్చి 11: దర్యాప్తు సంస్థ 
లను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్‌ 
అడుగుల్లోనే బీజేపీ నడుస్తున్నదని, ఆ పార్టీకి 
పట్టిన గతే కమలం పార్టీకి కూడా పడుతుం 
దని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హెచ్చ 
రించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే 
నిమిత్తం గుజరాత్‌ వెళ్లిన ఆయన విలేకరు 
లతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆదే 
శాల మేరకు పనిచేస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ 
కూడా ఇలాగే పలువురు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిందన్నారు. 'బీజేపీ 
కూడా కాంగ్రెస్‌ బాటలో నడుస్తున్నది. అలా చేసిన కాంగ్రెస్‌ ఈ రోజున మట్టి కరి 
చింది. బీజేపీకి కూడా అదే గతి పడుతుంది” అని అఖిలేశ్‌ పేర్కొన్నారు. 


NISSAN MAGNITE 


INSPIRED BY LOVE. MADE TO CELEBRATE. 


రాజకీయ ప్రేరేపితం.. 


సదానంద్‌ను ఈడీ అరెస్టు చేయడంపై శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ 
రౌత్‌ తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపితమని అన్నారు. 'కేంద్ర 
ప్రభుత్వం నియంతృత్వాన్ని దాటి వెళ్తున్నది. అధికారం నేడు ఉండొచ్చు, రేపు 
పోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం 
ఉన్నది” అని పేర్కొన్నారు. 


CENTRAL INSTITUTE OF PETROCHEMICALS ENGINEERING & TECHNOLOGY (09౯ 
(Department of Chemicals & Petrochemicals, Ministry of Chemicals & Fertilizers, Govt. of India) 


Ea IDA, Phase-ll, Cherlapally, Hyderabad - 500 051 శాల జ 


Ph: 040 - 27263750 / 27264040 Email: hyderabad@cipet.gov.in Website : cipet.gov.in 
CIPET Admission in Diploma Level Programs for the academic year 2023 - 24 


CIPET ADMISSION TEST ఈ 
ల 2023 


Apply Online: https://cipet2023.onlineregistrationform,org/CIPET/ 


Diploma in Plastics Mould 
Technology (DPMT) 


అరెస్ట్‌ చేయగలరు కానీ.. మనోధైర్యాన్ని 
దెబ్బతీయలేరు: సిసోడియా 


న్యూఢిల్లీ, మార్చి 11: 
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో 
సీబీఐ, ఈడీ అరెస్టులు 
చేయటంపై ఢిల్లీ డిప్యూటీ 
సీఎం మనీశ్‌ సిసోడియా 
తీవ్రంగా స్పందించారు. 
మీరు నన్ను జైల్లో 
బంధించి ఇబ్బందులు 
పెట్టొచ్చు. కానీ, నా మనోదై 
ర్యాన్ని దెబ్బతీయలేరు. 
బ్రిటిష్‌ పాలకులు కూడా 
స్వాతంత్ర్య సమరయోధులను బంధించి, ఇబ్బందులు 
పెట్టారు. కానీ, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు' 
అని హిందీలో ట్వీట్‌ చేశారు. 


RANGE STARTS అ | CVTSTARTS@ 


అదు అ 
75.99 ac | 79.93 ak (8879509258 


AVAIL BENEFITS UP TO ₹72 000, LIMITED 856.1 STOCK 


ఓ 4... ౬ --వావెనానానమిమునిటుయి €ీ 


2 YEARS 


EXCMANGE 
+ “లాం MAINTENANCE + 


CORPORATE 
+ 
Bonus 


OFFER 


ONLINE 
అరిం BONUS 


Diploma in Plastics 
Technology (DPT) 
Post Graduate Diploma in 


GLOBALig!NCAP 
త్రయ. 
Diploma in Mechanical / Plastics / Polymer / శే శ 3 3 
Tool / Tool & Die Making / Production / 
Mechatronics / Automobile / Petrochemicals / 
Industrial / Instrumentation Engineering / 

Technology or DPMT / DPT or Equivalent 


4 Star Safety Rating By 
Global NCAP 


First-in-segment 
Around View Monitor 


Wireless Connectivity to 
Android Auto & Apple CarPlay 


అనిల్‌ పరబ్‌ సని,హితుడికి ఈడీ కసడీ First-in-segment 17.78 cm TFT 
a జ Advanced Drive Assist Display 

ముంబై, మార్చి 11: శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే వర్గం) నేత 
అనిల్‌ పరబ్‌ సన్నిహితుడు సదానంద్‌ కదంను స్థానిక 
ప్రత్యేక కోర్టు ఈనెల 15 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. 


రత్నగిరి జిల్లాలోని ఓ రిసార్ట్‌కు సంబంధించిన మనీలాండ 


5 800% Nissan Magnite 1 


wwwinissanin | క /Nissanindia క /Nissan _ India| ALSO AVAILABLE IN CSD. | For Dealership Enquiries Contact: dealer management@emall.nissan.in 


*Candidates appearing for the entry qualification examination are also eligible to apply for all the above courses 
*Candidates who have passed Intermediate / IT can join in Diploma 2* year (Lateral Entry) Directly 


No Age Bar | Eligible for Govt. Scholarship | Separate Hostel Accommodation for Boys & Girls 


AUTHORIZED NISSAN DEALERS: TELANGANA: NYDERASAD: BRRAGADOA: VIBRANT NISSAN- 9731162644, GACMBOWMU VIBRANT NISSAN- 9731162725, 
NARAYANGNOA: LAKSHMI NISSAN- 9731158035, & G ROAD: VIBRANT NISSAN- 9731163074, NAGOUE: LAKSHMI NISSAN- 9731158602, ANDRA PRADESH: 
GUNTUR: EXPRESS NISSAN- 9731175033, KURNOOCU: HITECH NISSAN- 9731175385, RAJANMMUNDR KANTIPUDI! NISSAN- 9731153921, TWRUPATE HITECH 
NISSAN- 9731176188, VUANANADA: EXPRESS NISSAN- 9731175213, WSNAKAPATNAM MIRA IUNCTION: LAKSHMI NISSAN- 9731159231, NEULORE HITECH 


| 
CIPET Das of opening for CAT Online application submission 24.02.2023 రింగ్‌ కేసులో సదానంద్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు NecaN OOS NOL4 5000454 a2d 
ADMISSION Date of closure for CAT application submission 28.05.2023 చేసింది. అనిల్‌ పరబ్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసు 
TEST (CAT) |Date of CAT all over India 11.06.2023 విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఈ ఏడాది జనవ 
Date of commencement of courses 1st Week of August 2023 Terms & conditions apply. All prices &«showroom Delhi. Features may vary from variant to variant. Colours are indicative only and may vary 
రిలో రత్నగిరి జిల్లా దపోలిలోని బీచ్‌ రిసార్ట్‌ను అటాచ్‌ due to printing constraints. Accessories shown may not be part of standard fitment. The scheme is applicable on vehicles invoiced on or before nissan ప్యాట 
Further Details Please contact 31* March’ 23. Please visit your nearest Nissan dealer for more information 


చేశారు. ఈ రిసార్ట్‌తో తనకు సంబంధం లేదని అనిల్‌ పరబ్‌ 
ఇదివరకే ఖండించారు. 


8093140230, 8374064444, 8008242589, 9959337376, 8712865080, 9677256436 


4 | హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 


నమస్త తెలంగాణ 


| www.ntnews.com 


రాజకీయ లబ్దికోసమే 
ప్రతిపక్షాలపై దాడులు 


* బీజేపీ నేతలకు మతిభ్రమించింది 

* మోదీతీరుపై విపక్షం మండిపాటు 

* కవితకు దేశవ్యాప్తంగా మద్దతు 

* జాతీయ మీడియాలో చర్చలు 

* బీజేపీ.. కేసీఆర్‌ కుటుంబం 
వెంటపడింది: అసదుద్దీన్‌ ఒవైసీ 

* ఈడీఅంటే ఎంటర్‌టైన్మెంట్‌ 
డిపార్ట్‌మెంట్‌: ఎంపీ సంజయ్‌సింగ్‌ 

* బీజేపీలో చేరితే వెంటనే వదిలే 

స్తారు: సీపీఐ నేత నారాయణ 

* దేశంలో బుల్లోజర్‌ పాలన: 
యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ 

* బీజేపీ రాజకీయ ఎత్తుగడ: 
శివసేన నేత సంజయ్‌రౌత్‌ 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహా 


దని ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు దుమ్మె 
త్తిపోస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో 
పాటు పలువురు ప్రతిపక్ష నేతలను ఇబ్బందు 
లకు గురిచేస్తూ..అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న 
విధానాన్ని ఎండగడుతున్నారు. శనివారం 
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచిన 
నేపథ్యంలో పలు జాతీయ మీడియా చానళ్లు 
ప్రత్యేకంగా డిబేట్లను ఏర్పాటు చేశాయి. 
ఇందులో ప్రజాస్వామికవాదులు, పలు 
పార్టీల నేతలు పాల్ల్గొని.. బీజేపీ రాజకీయ కక్ష 
సాధింపు చర్యలపై నిప్పులు చెరిగారు. 
ప్రజల్లో ఆదరణ కోల్పోతుండటంతో బీజేపీ 
నాయకత్వానికి మతిభ్రమించిపోతున్నదని 
విమర్శించారు. ఆ పార్టీ జనాదరణ కలిగిన 
నేతలపై అవినీతి బురదజల్లి లబ్ది పొందాలని 
చూస్తున్నదని, అందులోభాగంగానే సీబీఐ, 

ఈడీ పేరిట వేధింపులకు పాల్పడుతున్నదని 
ధ్వజమెత్తారు. బీజేపీ విధానాలపై సామాజిక 
మాధ్యమాల్లోనూ నెటిజన్లు విమర్శలు 
గుప్పించారు. ఈడీ, సీబీఐలు బీజేపీ 
పెంపుడు కను అంటూ కొందరు, బీజేపీ 
అనుబంధ స సంస్థలుగా మారాయని మరికొం 


రశైలిపై దేశవ్వాఫంగా విమర్శలు వెల్లువెత్తుతు 
న్నాయి. ల. ఎదుగుదల కోసం కేంద్రం 
లోని బీజేపీ సర్కారు ఈడీ, సీబీఐ, ఐటీ తది 
తర సంస్థలను పావులుగా వాడుకొంటున్న 


దరు నెటిజన్లు “తీవ్రస్థాయిలో విరుచుకుప 
డ్జారు. సెటైరికల్‌ మీమ్సీతో బీజేపీని చెడు 
గుడు ఆడుకొన్నారు. 


కేసీఆర్‌ కుటుంబంపై మోదీ పగ: అసదుద్దీన్‌ ఒవైసీ 


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రంలోని బీజేపీ సం. ప్రధాని 
మోదీ పగబట్టారని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదు 
ద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ తెలంగా 
జనం అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న తీరును ఓర్వలేకనే ఇలాంటి 
కుట్రలకు తెగబడుతున్నదని నిప్పులు చెరిగారు. ట్విట్టర్‌ వేదికగా 
ప్రధాని మోదీని తూర్పారబట్టారు. ముస్లింలను ఆర్థికంగా బహిష్క 
రించాలని, ఇండ్లలో ఆయుధాలు దాచుకోవాలని బీజేపీ ఎంపీలు 
ప్రజలను రెచ్చగొడుతున్నారని, అవేవీ కనిపించడం లేదా? అని మోదీని నిలదీశారు. 
ట్విట్టర్‌ వేదికగా మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ, ఐటీ తది 
తర ఏజెన్సీలు అక్రమంగా బనాయిస్తున్న కేసులను తీవ్రంగా ఖండించారు. 


దేశంలో బుల్లోజర్‌ పాలన: యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ 


గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పర్యటనలో ఉన్న సమాజ్‌ 
వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం 
అఖిలేశ్‌యాదవ్‌. బీజేపీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై విరుచు 
కుపడ్డారు. విపక్ష నేతలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 
దాడులపై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు "గత కాంగ్రెస్‌ 
ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌మా 
దిరిగానే బీజేపీ పతనం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని 
బీజేపీ సర్కారు ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదని, కేంద్రం కనుస 
న్నల్లోనే సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ తదితర అన్నీ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆరో 
పించారు. యూపీలో, దేశంలో గాంధీ చూపిన అహింసాయుత పాలనపోయి బుల్లోజర్‌ 
పాలన నడుస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. 


రాజకీయలబ్ది కోసమే దాడులు: , బీజేపీ రాజకీయ ఎత్తుగడ: 

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ శివసేన నేత సంజయ్‌రౌత్‌ 
దేశవ్యాప్తంగా కేంద్రంలోని 

ఈడీ, సీబీఐవంటి బీజేపీ సర్కారు 

ఫెడరల్‌ ఇన్వెస్టిగే నియంతృత్వానికి 

టివ్‌ ఏజెన్సీల ఇది పరాకాష్ట అని 

వ్యవహార తీరుపై వసేన (ఉద్దవ్‌ 

బీహార్‌ ముఖ్య TL ad బాల్‌ఠాకరే) 

మంత్రి, జనతా య నాయకుడు సంజ [ఫి 


దళ్‌ (యునైటెడ్‌) నాయకుడు నితీశ్‌కు 
మార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
కేంద్ర దర్యాష్త్ర సంస్థలను కేంద్రంలోని 
బీజేపీ సర్కారు తాజర్రీకక లబ్ది కోసం 
ఉపయోగించుకొంటున్నదని నిప్పులు 
చెరిగారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజ 
స్వీయాదవ్‌తో సహా ప్రతిపక్ష నేతలపై 
కేంద్ర ఏజెన్సీల దాడులను ఆయన 
తీవ్రంగా ఖండించారు. 


య్‌రౌత్‌ పేర్కొన్నారు. తన సహచరుడు 
సదానంద్‌ కదమ్‌ను ఈడీ ప్రశ్నించడాన్ని 
రాజకీయ ఎత్తుగడగా ఆయన అభివర్ణిం 
చారు. ఖేడ్‌లో ఉద్దవ్‌ బహిరంగ ర్యాలీని 
విజయవంతం చేసేందుకు కదమ్‌ చాలా 
కష్టపడ్డారని, అందుకే ఈడీ పేరిట అతన్ని 
బీజేపీ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. 
పవర్‌ వస్తుంది..పోతుంది.. ప్రతి ఒక్కరికీ 
ఓ టైం వస్తుందని బీజేపీని హెచ్చరించారు. 


దేశంలో ప్రశ్నిస్తే జైలే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ 


కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై సీ పణ 
జాతీయ కార్తువర్ళి హస. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజే 
పీని ప్రశ్నిస్తే చాలు ఈడీ, సీబీఐ విచోరణలు సర్వసాధారణంగా 
మారిపోయాయని నిప్పులు చెరిగారు. “మోదీ జిందాబాద్‌” అంటే 
కవితను వెంటనే వదిలేస్తారని విమర్శించారు. రాజకీయ దురుద్దే 
శంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేది బీజేపీ ఉద్దేశ 
మని పేర్మాన్నారు. వ్య వ్యతిరేకంగా ఉండేవారిని వెంటాడటం, కా 
డటం బీజేపీ అనాగరిక చర్యలకు ఉదాహరణలు అని పేర్కొన్నారు. ఈడీలు, సఫా ఎన్ని 
వచ్చినా బెదరకుండా పోరాడాలని, నిరుత్సాహపడకుండా ధైర్యంగా పోరాడుతూ ముందు 
కుపోవాలని కవితకు సూచించారు. భయపడితే మరింతగా భయపెట్టడం.. బెదిరించడం 


బీజేపీ నైజమని తెలిపారు. అలాంటి అహంకారపూరిత బీజేపీపై ప్రతి ఒక్కరూ పోరాడా 


లని నారాయణ పిలుపునిచ్చారు. 


బీజేపీకి గుణపాఠం తప్పదు: ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ 


కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రాబోయే రోజుల్లో ప్రజల 
చేతుల్లో గుణపాఠం తప్పదని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు 
సంజయ్‌సింగ్‌ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై 
ఈడీ, సీబీఐ పేరిట బీజేపీ దాడులు చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. 
ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరాచకా 
లకు తెగబడుతున్నదని నిప్పులు చెరిగారు. ఈడీ అంటే ఎంటర్‌టై 


న్మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అని ఎద్దేవా చేశారు. 


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుబిత వ్యాఖ్యలు చేసిన బీజోపీ రాష్ట అధ్యక్షుడు 
బండి నంజయ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీనుకోవాలని డిమాండ్‌ చేస్తూ 


శనివారం వనన్ధలివురం ఏనీవీ వురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు పత్రం అందజోస్తున్న 
రెడ్కోబ్రెర్త న ఖై నతీశ్‌రెడ్డి తదితరులు 


హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌ వద్ద బండి నంజయ్‌ దిష్టిబొమ్మను దహనంచేన్తూ కాలా నాన pe 


ఢిల్లీలోని తెలంగాణభవన్‌ వద్ద బండి నంజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు 


బండిపై దం 


ఎమ్మెల్సీ కవితపై అనుచిత అమరుడు 


* బండిని కఠినంగా 
శిక్షించాలని డిమాండ్‌ 

9 శవయాత్రలు.. 
దిష్టిబొమ్మ దహనాలు 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ నెట్‌వర్క్‌): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై 
బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల 
పట్ల మహిళాలోకం భగ్గుమన్నది. తక్షణమే 
బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ 
చేసింది. నోరును అదుపులో పెట్టుకోకపోతే 
తగినశాస్తి తప్పదని హెచ్చరించింది. శని 
వారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్‌ఎస్‌ 
శ్రేణులు, పలు మహిళా సంఘాలు, 
జాగృతి శ్రేణులు బండి సంజయ్‌పై నిర 
సన చేపట్టాయి. ప్రధాని మోదీ, బండి 
సంజయ్‌ దిష్టిబొమ్మలు దహనం 
చేశాయి. మహిళా నాయకులు ఆగ 
హంతో బండి సంజయ్‌ దిష్టిబొమ్మ. / 
లను చెప్పులతో కొడుతూ ' 
దహనం చేశారు. బండిని కఠి 
నంగా శిక్షించాలని, బీజేపీ 
రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి 
తొలగించాలని డిమాండ్‌ 
చేస్తూ నిరసన కార్యక్ర 
మాల్లో 
ధులు 
పాల్గొన్నారు. 
తెలంగాణభవన్‌ 
ముందు 
సంజయ్‌ వ్యాఖ్య 
లకు నిరసనగా 
ఆందోళన చేప 
ట్టారు. బండి దిష్టి 
బొమ్మను చెప్పుతో 
కొడుతూ హైదరాబా 
ద్‌లోని తెలంగాణ 


ప్రజా ప్రతిని 
ప్రత్యక్షంగా 
ఢిల్లీ 


బండి 


* కవితది వెరవని స్వభావం... 
వెలసిపోని రంగు 


* బీజేపీదుర్నీతిని ఎండగడుతూ 
పోస్టర్లు ఫ్లెక్సీలు 


నే 


హైదరాబాద్‌, మార్చి 11(నమస్తే తెలం 
గాణ): ఈడీ, సీబీఐ, ఐటి కేసులు ఎదుర్కొం 
టున్నారా? వెరీ సింపుల్‌.. కాషాయం ధరిం 
చండి, బీజేపీ తీర్దం పుచ్చుకోండి మీ కేసు 
లన్నీ మటుమాయం..ఇదే అర్థం వచ్చేలా 
హైదరా బాద్‌వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. 
శనివారం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు 
హాజరవుతున్న నేపథ్యంలో వెలసిన ఈ 
పోస్టర్లు ఆసక్తిగా మారాయి. బీజేపీలో చేరక 
ముందు, చేరిన తర్వాత అంటూ పలువురు 
నేతల పరిస్థితిని ఈ పోస్టర్లు కళ్లకుకట్టాయి. 
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు 
నేతలు సీబీఐ, ఈడీ దాడులు జరగ్గానే బీజే 
పీలో చేరి కాషాయరంగు పులుముకున్నట్టు 
పోస్టర్లు వేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రి 
జ్యోతిరా దిత్య సింధియా, అసోం సీఎం 
హేమంత్‌ బిశ్వశర్మ, పశ్చిమబెంగాల్‌ నేత 
సువేందు అధికారి, ఏపీకి చెందిన వ్యాపార 
వేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ 
మంత్రి నారాయణ్‌ రాణి తదితర నేతల 


ips 
yi 


ro 


భవన్‌ సమీపంలోనూ బీఆర్‌ఎస్‌కేవీ 
నాయకులు రాంబాబు యాదవ్‌, 
రూప్‌సింగ్‌, నల్లా భారతి, బాబా 
యమ్మ, సెలయేరు ప్రభాకర్‌ తది 
తరులు ప్రధాని మోదీ, బండి 
సంజయ్‌ దిష్టిబొమ్మలకు శవ 
యాత్ర చేసి దహనం చేశారు. 
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ 
అనుచిత వ్యాఖ్యలు, ఈడీ 
అక్రమ కేసులను నిరసిస్తూ 
బీఆర్‌ఎస్‌ నాయకులు 


దానం నాగేందర్‌, తలసాని సాయికిరణ్‌యా 
దవ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ 
కార్యాలయం వద్ద శనివారం దిష్టిబొమ్మ 
దహనం చేశారు. అక్రమ కేసులను సహించ 
బోమని దానం నాగేందర్‌ అన్నారు. బండి 
క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో తిరుగనివ్వ 
మని తలసాని సాయికిరణ్‌ హెచ్చరించారు. 
గోషామహల్‌ అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ నాయకులు 
ఆశీశ్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోనూ ఈడీ 
ఆఫీస్‌ను ముట్టడించారు. బండి సంజయ్‌ను 
మహిళలతో చీపురు దెబ్బలు కొట్టిస్తామని 


గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనల హోరు 


కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 
హెచ్చరించారు. కీసరలో శనివారం మంత్రి 
మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ 
మెంటలోడని, మహిళలపై ఇష్టారీతిగా నోరు 
పారేసుకుంటారని ధ్వజమెత్తారు. పిచ్చి పట్టి 
నట్టుగా వ్యవహరిస్తున్న బండిని ఎర్రగడ్డ 


బండిపై ఠాణాల్లో కేసులు 


బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించా 
లని రాష్ట్రంలోని దాదాపు అన్ని పోలీస్‌ 
స్టేషన్లలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, మహిళలు 
ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా 


పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వస్తుందని పోలీసులు కేసులు నమోదు చేశారు. 
మల్లారెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హైదరా ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, బీఆర్‌ 
బాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి ఎస్‌ సోషల్‌మీడియా నాయకులు 


గోపినాథ్‌ ఆధ్వర్యంలో బండి సంజయ్‌ దిష్టి 
బొమ్మను దహనం చేశారు. నగర మేయర్‌ 


మాత్రమే కాకుండా కొన్నిచోట్ల స్వచ్చం 
దంగా మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్ల 


గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరే బండి సంజయ్‌పై ఫిర్యాదు చేయటం 
టర్లు, పార్టీ నేతలు బంజారాహిల్స్‌ రోడ్డు గమనార్హం. 


నంబర్‌ 12లో బండి సంజయ్‌ దిష్టి బొమ్మను 
గాడిదపై ఊరేగించి దగ్ధం చేశారు. “గవర్నర్‌కు 
ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన 
మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే 
గొంగడి సునీత, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీల 
తారెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను 
అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున కార్య 
కర్తలు రాజ్‌భవన్‌ ముందు రోడ్డుమీద బైఠా 
యించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ 
వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి పది జిల్లాల 
వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిర 
సన ర్యాలీలు నిర్వహించారు. బండి దిష్టి 
బొమ్మ, ఫ్లెక్సీలను దహనం చేశారు. ఖమ్మం 
జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ 
నాయకులు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను 
బర్రెపై ఊరేగించారు. 


పలు రాష్ట్రాల్లో ఆందోళనలు 


ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన 
అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్ర 
దేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిర 
సనలు జరిగాయి. 'ఏపీలోని విశాఖపట్నం 
జీవీఎంసీ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద 
జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు 
రామ్మోహన్‌ ఆధ్వర్యంలో నిరసన చేప 


పంజాగుట్ట చౌరస్తాలో నంజయ్‌ ఫ్లెక్సీని 
దహనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు 


ట్టారు. అనంతరం బండి సంజయ్‌ దిష్టిబొ 
మ్మను దహనం చేశారు. 


A 


Rt wr, UN 


ఆం 20026067 of H 


TG 
Iu] ¥ 
bat 


ec Tori 718 NCB 


సులు ఖతం 


IN 
Voy? way 


INIA 


మోదీని వది తలల రావణుడిగా వర్ణిస్తూ శనివారం నాలా వెలినిన ఫ్లెక్సీ 


దుస్తులపై కాషాయరంగు పడ్డాక ఉన్న పరిస్థి 
తిని పోస్టర్లలో చూపించారు. కేంద్ర దర్యాప్తు 
సంస్థల దాడులకు ముందు, తర్వాత 
ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి మరక అంట 
కుండా ఉన్నారని, 'నిజమైన రంగులు ఎన్న 
టికీ వెలిసిపోవు, బైబై మోదీ' ట్యాగ్‌లైన్‌తో 
వెలసిన పోస్టర్లు బీజేపీ తీరును ఎండగ 
ట్టాయి. అలాగే ప్రజాస్వామ్య విధ్వంసకు 


డంటూ ప్రధాని మోదీపైన కూడా పోస్టర్లు 
సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. మోదీని 
పదితలల రావణుడిగా ఈ పోస్టర్లలో చూపిం 
చారు. ఈడీ, సీబీఐ, ఐటీ, అదానీ, ఈసీ, 
డీఆర్‌ఐ, ఐబీ, ఎన్సీబీ, ఎన్‌ఐఏ సంస్థలను 
మోదీ ఒక్కో తలగా చూపెడుతూ డిజైన్‌ 
చేసిన ఈ పోస్టర్లపై జాతీయ మీడియాలో 
పెద్దఎత్తున చర్చ జరిగింది. 


బీజేపీ కక్షసాధింపు చర్యలను ఎండగడుతాం 


* ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటాం 
* హోంమంత్రిమహమూద్‌ అలీ 


హైదరాబాద్‌, మార్చి 11 
(నమస్తే తెలంగాణ): బీజేపీ 
కక్షసాధింపు చర్యలను 
ప్రజల్లో ఎండగడుతామని 
రాష్ట్ర హోం శాఖ మంత్రి / 
మహమూద్‌ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర సాధన 
ఉద్యమంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదా 
యాలను సమ్మిళితం చేసి చైతన్యం చేసిన 
నాయకురాలిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా 
ఎమ్మెల్సీ కవిత ప్రజల హృదయాలను చూరగొ 
న్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన ఢిల్లీకి 
వెళ్తూ శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడి 
యాతో మాట్లాడారు. బీజేపీ అప్రజాస్వామిక 
రాజకీయాలను బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీ 
ఆర్‌ ఎండగడుతున్నారని, చట్ట సభల్లో మహిళ 
లకు 88 శాతం రిజర్వేషన్లు కావాలని ఎమ్మెల్సీ 
కవిత పోరాడుతున్నారని చెప్పారు. వీటి నుంచి 


ప్రజల దృష్టిని మళ్లించేందుకే కవితకు కేంద్రం 
ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయన ఆరోపిం 
చారు. ఎమ్మెల్సీ కవిత పోరాట యోధురాలని 
ఆయన అభివర్ణించారు. రాష్ట్ర మహిళలను అవ 


కవితను బలవంతంగా ఇరికించే కుట్ర 


రాజకీయంగా ఎదుర్కో 
లేకే సీఎం కేసీఆర్‌ కుటుంబా 
న్ని బీజేపీ టార్గెట్‌ చేసింది. 
లక్షల కోట్ల కుంభకోణం జరి 
గిందని దేశమంతా గగ్గోలు 
పెడుతున్న అదానీని వదిలేసి, ప్రజల కోసం 
పనిచేసే కవితను ఈడీ విచారించడం సిగ్గుచే 
టు. లిక్కర్‌ కేసులో కవితను దొడ్డిదారిన ఇరి 
కించే ప్రయత్నం జరుగుతున్నది. ఎమ్మెల్సీ కవి 
తపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తెలం 
గాణ సమాజం సహించదు. 

- నవీన్‌ ఆచారి, భారత్‌ జాగ్భతి జనరల్‌ నెక్రటలీ 


మానించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి 
సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిం 
చారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరిం 
చాలని సూచించారు. 


జేబు సంస్థలతో వేధింపులా? 


| అరచేతిని అడ్డుపెట్టి 
' సూర్యకాంతిని ఆపలే 
' రు అన్నట్టుగా.. ఈడీ, 
' సీబీఐ విచారణల పే 
' రుతో బీఆర్‌ఎస్‌ పా 
' ర్టీని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. 
| ఆ ధైర్యం లేకే కేంద్ర ప్రభుత్వం.. ఈడీ, 
' సీబీఐ, ఐటీ వంటి దర్యాప్త సంస్థలను 
| మా పార్టీ నేతలపై ఉసిగొల్పుతున్నది. 
' బీజేపీ బెదిరింపులకు భయపడం. 
| - కోలేట్‌ దామోదర్‌, రాష్ట్ర 
పోలీసు హౌసింగ్‌ కార్పొ రేషన్‌ బైరన్‌ 


కవితమ్మా.. ధైర్యంగా ఉండు: వేముల 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): “పిచ్చి కుక్కలను 
వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్డాయి. అంత మాత్రాన 
వేట ఆపుతామా? కవితమ్మా.. ధైర్యంగా ఉండండి” అని ఎమ్మెల్సీ కవి 
తకు రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి 
వేముల ప్రశాంత్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శనివారం కవిత ఈడీ విచారణకు హాజరయ్యే 
సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. “కేసీఆర్‌ కుటుంబ సభ్యులమైన మన 
మందరం ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతో 
పాటు ఉన్నాం. ఉంటాం కూడా. ధర్మం మీవైపు ఉన్నది. అంతిమ విజయం ముద 
మనదే! అని ట్వీట్‌ చేశారు. 


బండివి దిగజారుడు రాజకీయాలు: అల్లోల 


ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను 
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ఎమ్మె 
ల్సీని అవమానించేలా మాట్లాడటం తగదని హెచ్చరించారు. సంజయ్‌ 
చెసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమా 
పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ 
చేయడం శోచనీయమన్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు 
పరాకాష్ట అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేక 
పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 


బండిని చీపురుతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి 
కవితపై బండి అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి మల్లారెడ్డి ఫైర్‌ 

మేడ్చల్‌, మార్చి11 (నమస్తే తెలంగాణ)/ కీసర: ఎమ్మెల్సీ కల్వ 
కుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
బండి సంజయ్‌పై మంత్రి మల్లారెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఆడ 
బిడ్డలు బండి సంజయ్‌ని చీపురుతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని 
అన్నారు. ఎమ్మెల్సీ కవితను కావాలనే కేసులో ఇరికించాలని చూస్తు 
న్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి బీజేపీ చీప్‌ ట్రిక్కులకు సీఎం కేసీఆర్‌ శో 
భయపడే వ్యక్తి కాదన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో మంత్రి శనివారం మీడి 
యాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ అనేటోడు ఓ మెంటలోడని, మహిళలు అని 
చూడకూండా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడని ఆ గ్రహం వ్యక్తంచేశారు. 'నీకు 
అక్కాచెల్లెళ్లు లేరా?” అని ప్రశ్నించారు. బండి మాటలు దుర్మార్గపు చర్యలు అని, పిచ్చోడి 
మాదిరిగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు తగిన రీతిలో దేశ ప్రజ 
లంతా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 


నై 


” 


పెళ్లి వద్ద బలవంతంగా వాంగ్మూలం 


కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను 


* గతవాంగ్భూలాలు వెనక్కి 

* కోర్టును ఆశ్రయించిన పిళ్లై 

* 13న సమాధానం ఇవ్వాలని 
ఈడీకి కోర్టు ఆదేశం 


హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 11 (న 
మస్తే తెలంగాణ): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట 
రేట్‌ (ఈడీ) తన వద్ద బలవంతంగా 
వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా 
తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట 
యిన వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై 


ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు 
పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద 
రెండు పత్రాలపై బలవంతంగా సంతకం 
చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన 
వాంగ్మూలాలను సమర్పించిందని వివరిం 
చారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆ 
ర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి తాను సన్నిహితుడినంటూ 
ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. 
దీంతో ఈ నెల 18న ఈ వ్యవహారంపై 
సమాధానం చెప్పాలని ఈడీకి కోర్టు నోటీ 
సులు జారీ చేసింది. 


www.ntnews.com | 


నమస్త తెలంగాణ 


హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 | 


బండిపై మహిళా కమిషన్‌ 


సీరియస్‌ 


* కవితపై బండి వ్యాఖ్యలను 
సుమోటోగా స్వీకరించిన కమిషన్‌ 
హైదరాబాద్‌, మార్చి 11(నమస్తే తెలం 
గాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ 
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అను 
చిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరి 
యస్‌ అయింది. బండి సంజయ్‌ చేసిన అను 
చిత, అవమానకర వ్యాఖ్యలను కమిషన్‌ 
సుమోటోగా స్వీకరించింది. మహిళల గౌర 
వాన్ని కించపరిచే విధంగా బండి వ్యాఖ్యలు 
ఉన్నాయని కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మా 
రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ 
వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా 
కమిషన్‌ః బండిని వ్యక్తిగతంగా హాజరు కావా 
లని ఆదేశించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 


బండి సంజయ్‌పై జాతీయ 


మహిళా కమిషన్‌కు ఫిర్యాదు 
హైదరాబాద్‌, మార్చి 11(నమస్తే తెలం 
గాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత 
వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని 
జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశ 
ర్మకు టీఎస్‌ పుడ్స్‌ చైర్మన్‌ మేడె రాజీవ్‌సాగర్‌ 
ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌సా 
గర్‌ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తెలం 
గాణ సంస్క్కతి, సంప్రదాయాలను ప్రపంచా 
నికి చాటి చెప్పేందుకు భారత జాగృతి ద్వారా 
ఎమ్మెల్సీ కవిత కృషి చేశారన్నారు. ప్రత్యేక 
రాష్ట్రం కోసం ఉద్యమించిన ధీరవనిత కవితపై 
పరుషంగా మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. 
మహిళా రిజర్వేషన్‌ కోసం కవిత చేస్తున్న ఉద్య 
మాన్ని జీర్ణించుకోలేక ఆమెపై ఇలాంటి 
వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. బండి 
సంజయ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని 
జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. 


సిగ్గుతో తలదించుకునేలా 
బండి వ్యాఖ్యలు 


ఎమ్మెల్సీ కవితపై బీజేపీ 
రాష్ట్ర అధ్యక్షుడు బండి 
సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు 
ప్రజాస్వామ్యం సిగ్గుతో 
తలదించుకునేలా 
ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి a 
జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృ 
ష్టకరం. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న 
నాయకుడు ఇలా పట్టుతప్పి మాట్లాడటం వారి 
సంస్కారస్థాయికి సూచికగా మిగులుతుంది. 
మహిళా నాయకురాలిని కించపరుస్తూ 
మాట్లాడే వ్యక్తి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా 
ఉండడం కంటే దారుణం మరొకటి లేదు. 
బండి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. 
-జూలూరు గౌరీశంకర్‌, 
రాష్ట్ర సాహిత్య అకాడమీ చెర్మన్‌ 


బెదిరింపులకు భయపడేది లేదు క 


* ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు కక్ష సాధింపే 

* బీఆర్‌ఎస్‌ ఎదుగుదలను ఓర్వలేకనే కుట్రలు 

* దర్యాప్తుసంస్థలను ఉసిగొలుపుతూ వేధింపులు 
* విభజన హామీలు నెరవేర్ణటంలో కేంద్రం విఫలం 

= వైసీపీ మాటలువినే స్థితిలో ఏపీ ప్రజలు లేరు 

* బీఆర్‌ఎస్‌ ఏపీ ల తోట చంద్రశేఖర్‌ 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): 
మోదీ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ 
ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. బీఆర్‌ 
ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి 
ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా 
రని చెప్పారు. శనివారం మాదిగ హక్కుల దండోరా 
రాష్ట్ర అధ్యక్షుడు గురిందపల్లి చిట్టిబాబుమాదిగ 
నేతృత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ 
బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిం 
చారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు తోట చంద్ర 
శేఖర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం 
తోట చంద్రశేఖర్‌ విలేకరుల సమావేశంలో మాట్లా 


విజయవాడలో బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలతో పార్టీ ఏవీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ 


4 4 
LET 
bar A 


డారు. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలుపుతూ ప్రతిపక్షా 
లపై కక్ష సాధిస్తూ లొంగదీసుకునేందుకు మోదీ 
ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను 
ఎదుర్కొలేక కేసీఆర్‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టా 
లని బీజేపీ చూస్తున్నదని చెప్పారు. అందులో 
భాగంగానే ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టేం 
దుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఉద్యమ పార్టీ 
అయిన బీఆర్‌ఎస్‌కు కేసులు, కోర్టులు కొత్తేం 


కాదని, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని తెలి 
పారు. బీజేపీది విభజించు, పాలించు సిద్ధాంత 
మని.. ఆ సిద్ధాంతంతోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో 
ప్రభుత్వాలను అక్రమమార్గంలో కూల్చారని ఆరో 
పించారు. తెలంగాణలో ఆ పప్పులేమీ ఉడకటం 
లేదని, అందుకే జేబు సంస్థలైన ఈడీ, సీబీఐని ఉసి 
గొలుపుతున్నదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అభి 
వృద్ధిని బీజేపీ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. 


విభజన హామీలను నెరవేర్చటంలో కేంద్రంలోని 
బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శిం 
చారు. ఏపీలో రాజధాని నిర్మాణం, పోలవరం 
ప్రాజెక్టలకు అవసరమైన నిధులు కేటాయించ 
కుండా అవస్థలు పెడుతున్నదని చెప్పారు. మోదీ, 
జగన్‌ తీరుతో ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగం పెరిగిపో 
యిందని, యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లా 
ల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
టిడీపీ, వైసీపీ పాలనతో ప్రజలు య. 
చెప్పారు. పెట్టుబడిదారులను ఆకర్షించటంలో వైసీపీ 
ఘోరంగా విఫలమైందని వెల్లడించారు. లక్షల కోట్ల 
రూపాయల ఎంవోయూలు కుదిరాయని వైసీపీ 
గొప్పలు చెబుతున్నదని, కానీ ప్రజలు ఆ మాటలు 
నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఏపీలో 
175 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని తెలి 
పారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేస్తేనే 
ప్రజలు మెచ్చే పాలన వస్తుందని తెలిపారు. ప్రజా 
వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి 
మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని 
హెచ్చరించారు. 


ఎన్‌సీడబ్లూ దం 


ఆ పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై సుమోటో 
* బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మౌనముద్ర 
* పరుషపదజాలం వాడినా చర్యలు శూన్యం 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): 
జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్లూూ) తీరు 
అనుమానాలకు తావిస్తున్నది. జాతీయస్థాయిలోనూ 
మహిళల ఫిర్యాదుల పట్ల వివక్షను చూపుతున్నదని 
పిస్తున్నది. జాతీయ మహిళా కమిషన్‌ తన, మన 
అనే లెక్కలు వేస్తున్నదా? అంటే.. అవుననే సమా 
ధానం వస్తున్నది.గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌పై 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో 
అభ్యంతరాన్ని వెతికి మరీ ఆ కేసును సుమోటోగా 
స్వీకరించిన ఎన్‌సీడబ్లూ.. ఎమ్మెల్సీ కవితపట్ల 


బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన 
వ్యాఖ్యలను చూసీచూడనట్టు వదిలేసింది. దేశవ్యా 
ప్తంగా ఈ విషయంపై ఆందోళనలు చేస్తున్నా.. కమి 
షన్‌ చెవులుండి వినపడనట్టు ప్రవర్తిస్తున్నది. 


ఎన్‌సీడబ్లూూలోనూ వివక్ష 


తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్‌ 
ఆమోదం తెలుపకపోవడంపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ 
రెడ్డి గవర్నర్‌పై పలు వ్యాఖ్యలు చెశారు. ఆయన 
మాటల్లో అభ్యంతరాలను వెతికిన జాతీయ మహిళా 
కమిషన్‌ ఫిబ్రవరి 14న నోటీసును అందజేసింది. 
ఫిబ్రవరి 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదే 
శించింది. ఒకవేళ హాజరుకాకపోతే, అతనిపై అవస 
రమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. 
కౌశిక్‌రెడ్డి విషయంలో అంత త్వరగా స్పందించిన 


ద్వ వైఖరి 


మహిళా కమిషన్‌.. బండి సంజయ్‌ అవమానకర 
వ్యాఖ్యలపై నోరు మెదపటం లేదు. బండి సంజయ్‌ 
వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణవ్యాప్తంగా ఆందో 
శనలు చేపట్టిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళా 
కమిషన్‌ సంజయ్‌పై చర్య తీసుకోవాలని తెలంగాణ 
డీజీపీని కోరడమే కాకుండా, నోటీసు జారీ చేస్తా 
మని ప్రకటన ఇచ్చింది. ఎన్‌సీడబ్లూ్యూ మాత్రం 
మౌనంగా, ప్రేక్షకపాత్రను పోషిస్తున్నది. ఇక తెలం 
గాణ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ అవకాశాన్నీ వదిలి 
పెట్టని గవర్నర్‌... టెలివిజన్‌ టాక్‌షోలను ఇందుకు 
ఉపయోగించుకున్నారు. మహిళా దినోత్సవ వేడు 
కల్లో కూడా ఈ అంశంపై మాట్లాడారు. కానీ, బండి 
సంజయ్‌ వ్యాఖ్యలపట్ల మాత్రం అటు ఎన్‌సీడబ్లూ 5 
ఇటు గవర్నర్‌ స్పందించకపోవటం యావత్‌ తెలం 
గాణ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నది. 


బీఆర్‌ఎస్‌ ఎదుగుదలను ఓర్వలేకనే.. 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): విపక్షాలపై రాజకీయ కక్షసాధింపు 
చర్యలకు పాల్పడుతున్న కేంద్రం తీరును 
ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీఆర్‌ 
ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత స్పష్టం చేశారు. 
కేంద్ర దర్యాప్తు సంస్థలకు దమ్ముంటే 
అదానీపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ 
చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో 
మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ పట్ల తమకు అపార 
గౌరవం ఉన్నదని, అందుకే ఎమ్మెల్సీ కవిత ఈడీ 


(అ 


తో విచారణకు హాజరయ్యారని తెలిపారు. 
బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ మాదిరిగా 
తాము కేసులకు భయపడి పారిపోయే 
బాపతు కాదని తేల్చిచెప్పారు. మోదీ 
సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై 
యుద్ధం ప్రకటించిన బీఆర్‌ఎస్‌ దేశవ్యా 
ఖో ప్తంగా " విస్తరిస్తున్నదని, దీన్ని జీర్ణించుకో 
లేకనే ఎమ్మెల్సీ కవితతోపాటు మంత్రులు “గంగుల 
కమలాకర్‌, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్‌ 
రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డిపైకి 


* కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం 

9 న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకమున్నది 

* అందుకే ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత 

* బీజేపీ నేత సంతోష్‌లా కేసులకు భయపడం 

౨ దమ్ముంటే అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలి 
* కేంద్రంపై నిప్పలు చెరిగిన ఎంపీ వెంకటేశ్‌నేత 


దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పిందని మండి 
పడ్డారు. నిబంధనలకు విరుద్దంగా అదానీకి 6 విమా 
నాశ్రయాలను కట్టబెట్టడం, శ్రీలంకతో మోదీ మధ్య 
వర్తిత్వం నెరపడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు 
ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 


సట దురుసు: 


= ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
బండి సంజయ్‌ తీరు 

* వార్తల్లో నిలిచేందుకు నిత్యం 
వివాదాస్పద వ్యాఖ్యలు 


బెంగళూరు, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతి 
నిధి): నిత్యం వార్తలో నిలవాలన్నదే లక్ష్యం.. తన 
గురించే చర్చించుకోవాలన్న ఎత్తుగడ.. అసంబద్ధ 
విమర్శలు, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టే 
ముచ్చట్లు.. కూలుస్తా, బద్దలు కొడతా, అగ్గిపెడతా 
అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్య 
క్షుడు బండి సంజయ్‌ వ్యవహారం. వివాదాలు రాజే 
యడం, రాజకీయ లబ్ది పొందేందుకు అడ్డగోలుగా 
మాట్లాడటమే ఆయన విధానం. పార్టీ అధ్యక్ష బాధ్య 
తలు చేపట్టింది మొదలు ఇదే తంతు. జీహెచ్‌ఎంసీ 


ప్రచార యావ 


ఎన్నికల వేళ దారుస్సాలమ్‌ను కూలుస్తాం.. పాత 
బస్తీపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తాం అంటూ కవ్వింపు 
చర్యలకు తెగబడి తీవ్ర విమర్శల పాలయ్యారు. 'గు 
శ్లను తవ్వుదాం శవాలు వస్తే మీవి.. శివలింగాలు 
వస్తే మావి” అంటూ విభజన రాజకీయాలు చేసేం 
దుకు బరితెగించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచి 
వాలయ గుమ్మటాలను కూలగొడతామని విపరీత 
వ్యాఖ్యలు చేసి తెలంగాణపై తన అక్కసును వెళ్లగ 
క్కారు. ఇప్పుడు ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితపై అదే 
పనిగా నోరుపారేసుకొంటున్నారు. సోయి మరచి 
అనుచిత వ్యాఖ్యలు చేసి తన నోటిదురుసుతనాన్ని 
బయటపెట్టుకున్నారు. బండి సంజయ్‌ వ్యవహారంపై 
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర 
వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ప్రచార యావతో, 
నోటిదురుసుతనంతో బండి చేస్తున్న వ్యాఖ్యలతో 
ఆయనను ప్రజలు పిచ్చోడిగా పరిగణిస్తున్నారు. 


బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి 


* బీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌ 
అధ్యక్షురాలు అభిలాష గొడిశాల 


హైదరాబాద్‌, మార్చి 11(నమస్తే తెలం 
): ఎమ్మెల్సీ కవితపై అనుచిత 
వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య 
క్షుడు బండి సంజయ్‌ తక్షణమే బహి 
రంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ 
ఎన్నారై కువైట్‌ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల 
డిమాండ్‌ చేశారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయి 
ఉండి మహిళల పట్ల ఇలా మాట్లాడటం సిగ్గుచేట 


గాణ 


న్నారు. తెలంగాణ బతుకమ్మను విదే 
శాల్లో కూడ ఘనంగా జరుపుకొంటు 
న్నామంటే దానికి కారణం కవిత అని 
స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు 
కోసం కవిత చేస్తున్న ఉద్యమానికి భారీ 
మద్దతు లభించటంతో బీజేపీ నాయ 
కులు తట్టుకోలేక పోతున్నారని ఆరోపిం 
చారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా 
లేకనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 
నాలుక ఉందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే 
ఊరుకునేది లేదని హెచ్చరించారు. 


బీజేపీవి కుట్రపూరిత రాజకీయాలు 


కేంద్రంలోని మోదీ సర్కారు వైఫ 
ల్యాలను నిలదీస్తున్న భారత రాష్ట్ర సమీ 
తిపై బీజేపీ కట పూరిత రాజకీయాలు 
చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ 
రాష్ట్రాన్ని అద్బుతంగా తీర్చిదిద్దుతు 
న్నారు. దీన్ని ఓర్వలేని బీజేపీ ఆయన 
కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నది. 
అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు 
సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నది. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కవితపై 


చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా 
ఖండిస్తున్నా. సంజయ్‌ చేసిన వ్యాఖ్య 
లతో బీజేపీకి మహిశల పట్ల ఏ 
మాత్రం గౌరవం ఉన్నదో తెలుస్తు 
న్నది. కేసీఆర్‌ నిర్వహించిన నాందేడ్‌ 
సభ విజయవంతం కావడంతో బీజేపీ 
జీర్ణించుకోలేక కక్షపూరిత రాజకీయా 
లకు తెరలేపింది. 
-దీపక్‌ దాదా ఆత్రం, 
అహేరి మాజీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర 


అదెప్పటికీ జరగనీయం 


* విద్యుత్తురాయితీ ఉపసంహరించాలన్న 
ఎల్జీ ఆదేశాలపై ఆప్‌ స్పష్టీకరణ 


న్యూఢిల్లీ, మార్చి 11: సుప్రీం కోర్టు మార్గ నిర్దే 
శాలను అతిక్రమిస్తూ ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ ( 
ఎల్జీ) వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలను పాటిం 
చబోమని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తేల్చి చెప్పింది. 
ఎల్జీ రాజకీయ నియమితుడిగా వ్యవహరించడం 
మాని ఎన్నికైన ప్రభుత్వం తన పని తాను చేసేం 
దుకు సహకరించాలని ఆ పార్టీ ఒక ప్రకటనలో 
కోరింది. విద్యుత్తు రాయితీలను నియంత్రించా 


లని డీఈఆర్‌సీ ఇచ్చిన సలహాను మంత్రి 
మండలి ముందు ఉంచి 15 రోజుల్లోగా నిర్ణయం 
తీసుకోవాలని ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యద 
ర్శిని ఇటీవల కోరారు. దీనిపై ఆప్‌ స్పందిస్తూ 'క 
రెంటు రాయితీలు ఉపసంహరించుకోమని 
ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సీఎం 
కేజ్రీవాల్‌ అదెప్పటికీ జరగనీయరు' అని 
పేర్కొంది. ఎల్టీ నుంచి నేరుగా వచ్చే ఆదేశాలను 
పాటించొద్దని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు గత 
నెలలో ఆప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన 
సంగతి తెలిసిందే. 


త్రీ 
బీజేపి 
* ఎమ్మెల్యేలకు ఎర కేసులో 
బీజేపీ నేతల పరార్‌ 
* 11సార్లు పిటిషన్లతో తప్పించుకొన్న 
ఆపార్టీ నేత బీఎల్‌ సంతోష్‌ 
* ధైర్యంగా ఈడీ విచారణకు కవిత 


* 9 గంటలపాటు అధికారులకు జవాబు 
9 ఇదీ బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య వ్యత్యాసం 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): 
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా 
ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు 
మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే 
ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా 
ఇదే జరుగుతున్నది. పలు కేసులకు సంబంధించి 
విచారణకు రాకుండా బీజేపీ నేతలు పారిపో 
తుంటే... బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ధైర్యంగా విచా 
రణను ఎదుర్కొంటూ తమ నిజాయితీని చాటుతు 
న్నారు. ఇందుకు ఎమ్మెల్యేల ఎర కేసు, ఢిల్లీ మద్యం 
కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో 
సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో 
బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌తోపాటు ఇతర 
నేతలు విచారణకు రాకుండా తప్పించుకొన్నారు. ఈ 


కేసుతో తమకు సంబంధం లేదని చెప్తూనే.. కేసులో 
విచారణను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ల మీద 
పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కేసులో మాత్రం 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నిజాయితీగా సీబీఐ, ఈడీ 
విచారణకు హాజరై అధికారులకు సహకరించారు. 


విచారణకు డుమ్మా కొట్టిన బీఎల్‌ సంతోష్‌ 


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ 
వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలి 
సిందే. ఈ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నింది 
తులే బీజేపీ అగ్రనేతల ప్రమేయం గురించి స్పష్టంగా 
చెప్పారు. కానీ, కేసులో విచారణకు హాజరుకా 
కుండా బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌తోపాటు 
జగ్గుస్వామి, తుషార్‌ పారిపోయారనే విమర్శలు 
న్నాయి. ఇందుకోసం అవకాశం ఉన్న అడ్డదారులన్నీ 
తొక్కారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ 
సంతోష్‌ ఈ కేసులో సిట్‌ విచారణకు హాజరు 
కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు. గత ఏడాది 
నవంబర్‌ 21న విచారణకు హాజరు కావాలని సిట్‌ 
ఆయనకు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన 
హాజరు కాలేదు. ఆ తర్వాత 26 లేదా 28న హాజరు 
కావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయినప్ప 
టికీ విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయిం 
చారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, నోటీ 


ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నేతల తీరు ఇది.. 


27-10-2022 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎర కేసులో నమోదైన 
కేసు దర్యాప్తు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) 
లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి హైకో 
గులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
28-10-2022 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసునకు సంబంధించి 
నమోదైన కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలి 
వ్వాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశే 
ఖర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ 
సింగ్‌, అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ, క్రమశి 
క్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్‌ బృందం ఢిల్లీలో 
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 
28-10-2022 

రాష్ట్రస్థాయిలో కొనుగోలు కేసులో నిజాలు 
నిగ్గుతేల్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘా 
నికి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు బీజేపీ ఎమ్మెల్యే 
రఘునందన్‌రావు లేఖలు రాశారు. స్వయంగా 
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికా 
రులకు ఫిర్యాదు చేశారు. 
04-11-2022 

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి ఇవ్వాలంటూ 
అ బీజేపీ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని 
సుప్రీం కోర్టు సైతం తీవ్రంగా తప్పు పట్టింది. 
05-10-11-2022 

కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ నవంబర్‌ 
10న బీజేపీ హైకోర్టులో రిట్‌ అప్పీలు దాఖలు 
18-11-2022 

ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం 


ఏర్పాటు చేసిన సిట్‌ జారీ చేసిన నోటీసుల అమ 
లును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని 
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టు 
మరో పిటిషన్‌ దాఖలు చేశారు. 
18-11-2022 

బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు జారీ చేసిన సిట్‌.. 
21న విచారణకు హాజరు కావాలని పిలుపు 
21-11-2022 

నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లలో 
జోక్యం చేసుకోబోమని కోర్టు తేల్చి చెప్పింది. 
అంతేకాకుండా సిట్‌ దర్యాప్తు హైకోర్టు సింగిల్‌ 
జడ్జి పర్యవేక్షణలో జరగాలన్న తెలంగాణ హైకోర్టు 
ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను రద్దు చేసింది. 
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ లేదా కేంద్రం 
ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 
దర్యాప్తునకు ఆదేశించాలన్న బీజేపీ అభ్యర్థనను 
నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. 
22-11-2022 

ముగ్గురు నిందితులు సిట్‌ దర్యాప్తుపై స్టే ఇవ్వా 
లని హైకోర్టులో నవంబర్‌ 22న పిటిషన్‌ దాఖలు. 
25-11-2022 

ఈ కేసుతో తనకు సంబంధం లేదని, నోటీసులు 
రద్దు చేయాలని హైకోర్టులో బీఎల్‌ సంతోష్‌ పిటిషన్‌. 
27-11-2022 

నవంబర్‌ 27న కేసును సీబీఐకి బదిలీ చేయా 
లని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేం 
దర్‌రెడ్డి మరో పిటిషన్‌. 
28-11-2022 

కేసు విచారణను అడ్డుకోవాలని నిందితుడు 
తుషార్‌ కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు 


అదానీని వశ్నించే 
హోకా. 
? 
దమ్ము ఉన్నదా: 
* బీజేపీ హఠావ్‌.. దేశ్‌కో బచావ్‌.. 

* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 
హైదరాబాద్‌, 
మార్చి 11 (నమస్తే 
తెలంగాణ): బీజేపీ 
పాలనలో అదానీని 

(వళ్లించే దమ్ము 
దర్యాప్తు నంన్థలకు 
ఉందా? అనీ నీవీఐ 
రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 
ప్రల్నించారు. ఎంవీలు నుజనా చౌదరి, 
నీఎం రమేశ్‌పై నమోదైన కేనులు బీజేవీలో 
చేరగానే మాయమయ్యాయని 
ఆరోపించారు. రెండు రోజులుగా 
హైదరాబాద్‌లో జరిగిన నీవీఐ రాష్ట్ర నమితి 
'నమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఈ 
నందర్భంగా ఆయన మాట్లాడారు. 
తొక్ముయుడ బీజేపీ పాలనలో తొమ్మిది 
రాష్ట వ్రభుత్వాలను కూలిన ఘనత మోదీ 
నర్కారుకే దక్కిందని విమర్శించారు. 
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వచ్చే 
ఎన్నికల్లో బీజేవీని ఓడించాల్సిందేనని 
ఆయన ప్రజలకు వీలువునిచ్చారు. బీజేపీ 
హఠాబ్‌.. దేశ్‌కో బచావ్‌ అని కూనంనేని 
నినదించారు. కాగా, ప్రజా నమన్యలను 
వరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్‌ 
జయంతి రోజైన ఏప్రిల్‌ 14 నుంచి మే 18 
వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని 
నియోజకవర్గాల కేంద్రాల్లో పాదయాత్రలు 
చేసామని కూనంనేని తెలిపారు. 


పలాయనం... బీఆర్‌ఎస్‌ పోరాటం 


సులు రద్దు చేయాలని కోరుతూ నవంబర్‌ 25న 
హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆయనతో పాటు మిగి 
లిన నిందితులు కూడా ఇలాగే చేశారు. బీఎల్‌ 
సంతోష్‌ ఏ తప్పూ చేయకుంటే విచారణ ఎదుర్కొ 
నేందుకు ఎందుకు భయపడ్డారని తెలంగాణవా 
దులు ప్రశ్నిస్తున్నారు. 
బీజేపీ 11 పిటిషన్లు 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తమ పార్టీకి, నేతలకు 
ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ నేతలు కల్ల 
బొల్లి కబుర్లు చెప్తూ వచ్చారు. పట్టుబడ్డ నిందితులతో 
బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య 
దర్శి ప్రేమేందర్‌రెడ్డి చెప్పారు. కానీ ఆయనే ఈ కేసు 
దర్యాప్తును నిలిపివేయాలంటూ, సిట్‌ దర్యాప్తునకు 
బదులు సీబీఐకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ల 
మీద పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విధంగా బీజేపీ 
నేతల తరుపున సుమారు 11 పిటిషన్లు దాఖలు 
చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌ 26న ఈ 
వ్యవహారం బయటపడగా.. మరుసటి రోజునే 
ఆయన హైకోర్టులో ఆయన పిటిషన్‌ వేశారు. కేంద్ర 
మంత్రి నేతృత్వంలోని బృందం కూడా కేంద్ర ఎన్ని 
కల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు ఏ 
తప్పూ చేయకుంటే ఇంత హడావిడి ఎందుకు చేశా 
రని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. 


విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్న కవిత 


ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ విచారణ 
తప్పించుకుంటే... మద్యం కేసులో మాత్రం బీఆర్‌ఎస్‌ 
ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా విచారణ ఎదుర్కొంటు 
న్నారు. విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నారు. 
ఇందులో భాగంగానే 5 విచారణకు సమయం ఇవ్వాలని 
సీబీఐ కోరిన వెంటనే సమయమిచ్చిన కవిత హైదరా 
బాద్‌లో తన ఇంటిలో డిసెంబర్‌ 11వ తేదీన సీబీఐ 
విచారణను స్వాగతించారు. సుమారు 6 గంటలకు 
పైగా సీబీఐ విచారణ జరిపింది. ఆ తర్వాత ఇదే 
కేసులో ఈడీ కూడా విచారణకు రావాల్సిందిగా కవి 
తకు ఈ నెల 8న నోటీసులు జారీ చేసింది. 


మద్యం కేసులో కవిత విచారణ వివరాలు.. 
08-12-2022 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సీఆర్‌పీసీ 160 కింద 
నోటీసులు జారీ చేసిన సీబీఐ. అయితే ఆ రోజు 
షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలే 
నని తెలిపిన కవిత. డిసెంబర్‌ 11వ తేదీన విచార 
ణకు తన ఇంట్లోనే అందుబాటులో ఉంటానని సీబీ 
ఐకి సమాధానం ఇచ్చిన కవిత. 
11-12-2022 

ఆ రోజు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి 
సుమారు 6 గంటల పాటు విచారణ జరిపారు. విచా 
రణకు కవిత పూర్తిగా సహకరించారు. 
08-09-2028 

సీబీఐ విచారణ అనంతరం ఈ నెల 8వ తేదీన 
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు జారీ చేసింది. 9వ 
తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. 
అయితే ఆ రోజు హాజరుకాలేనని, 11వ తేదీన హాజ 
రవుతానని కవిత ఈడీకి సమాధానం ఇచ్చారు. 
11-08-2028 

చెప్పిన ప్రకారం ఈ నెల 11న కవిత ఈడీ విచా 
రణకు హాజరయ్యారు. విచారణకు సహకరించారు. 


కవితపై బండి మాటలు సిగ్గుచేటు 


* టాక్‌ (లండన్‌) ఉపాధ్యక్షురాలు శుష్మణరెడ్డి 


11(నమస్తే 
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర 
అధ్యక్షుడు బండి సంజయ్‌ 
అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచే 
టని టాక్‌ (తెలంగాణ అసాసి 
యేషన్‌ ఆఫ్‌ యూకే) లండన్‌ 
ఉపాధ్యక్షురాలు శుష్పణరెడ్డి 


హైదరాబాద్‌, మార్చి 


తెలంగాణ): 


మండిపడ్డారు. రాజ యాల్లో హుందాగా విమర్శలు 
చేయాలి కానీ ఇలా మహిళాలోకాన్ని కించపరిచేలా 
మాట్లాడటాన్ని ప్రవాస సమాజం వ్యతిరికేస్తుందని ఆమె 
ద ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే కవితకు, తెలంగాణ 
ఆడబిడ్డలకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని 
డిమాండ్‌ చేశారు. 


గరిష్టం కనిష్టం 
కరీంనగర్‌ 36.56 21.00 
మెదక్‌ 56.56 177౮ 
రంగారెడ్డి 56.506 1736 
ఖమ్మం 356.06 20.00 
ఆదిలాబాద్‌ క5.86 17200 
మహబూబ్‌నగర్‌ 35.06 2150 
నిజామాబాద్‌ క4.7006 2.200 
నల్లగొండ 54.506 19.40 
వరంగల్‌ 354.06 20.0. 
హైదరాబాద్‌ 32.06 18.00 

మే 


Cah 


ఖమ్మం డీఎంహెచ్‌వోలో.. 


ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం 
ఒప్పంద/ బెట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నేషనల్‌ హెల్త్‌ 
మిషన్‌ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 


మొత్తం ఖాళీలు: 19 

పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, పీడియా 
ట్రీషియన్‌, సైకాలజిస్ట్‌, మేనేజర్‌, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌- 
2 ఆడియాలజిస్ట్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌, అకౌంటెంట్‌ 
కమ్‌ డీఈవో, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ మొదలైనవి. 
అర్హతలు: పోస్టును బట్టి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, 
డీఫార్మసీ, బీపీటీ బీకాం, డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ, 
పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (ఖమ్మంలోని 
డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపించాలి) 
చివరితేదీ: మార్చి 18 


హోమి వనన 


వారణాసిలోని హోమి బాబా క్యాన్సర్‌ ఆస్పత్రిలో ని మదన్‌ 
మోహన్‌ మాలవీయ క్యాన్సర్‌ సెంటర్‌లో కింది ఖాళీల భర్తీకి 
టాటా మెమోరియల్‌ సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది. 


మొత్తం ఖాళీలు: 12 

పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్‌, మెడికల్‌ ఆఫీసర్‌ 
విభాగాలు: అనస్టీషియాలజీ, ఆంకోపాథాలజీ, 
పీడియాట్రిక్‌ ఆంకాలజీ, ప్రివెంటివ్‌ ఆంకాలజీ, 
రేడియో డయాగ్నసిస్‌, సర్జికల్‌ ఆంకాలజీ, 
మెడికల్‌ ఆంకాలజీ. 

అర్హతలు: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత 
విభాగంలో డిప్లామా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ 
ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: మార్చి 14 
వెబ్‌సైట్‌:https://tmc.gov.in/m_ 


events/Events/Job Vacancies 


ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్‌ 


పోటీ పరీక్షల ప్రత్యేకం 


పర్యావరణ విపత్తు, సీనియర్‌ ఇంటర్‌ ఇంగ్లిష్‌, పాలిటీ 
మెటీరియల్‌ కోసం పై క్యూఆర్‌ కోడ్‌ను స్మాన్‌ చేయండి. 
కింది వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి. 
https://bit.ly/3YDhPGC 


హైదరాబాద్‌ 


నమస్తే తెలంగాణ 


ఈరోజు వెలువరించాల్సిన 'చెలిమె'ను 


అనివార్య కారణాల వలన రేపు 


ఆదివారం 12 మార్చి 2029 
గగన” 000675.00101 


వెలువరిస్తున్నాం. 


వేదిక 


“వేదిక పేజీ కోసం సమకాలీన అంశాలపై వ్యాసాలను 


ఈ చిరునామాకు పంపించండి. మీ వ్యాసం 700 పదాలకు మించకుండా ఉండాలి. 
చిరునామా: 8-2-603, 1/7,8,9 కృష్ణాపురం, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500084. 


e-mail: editpage@ntnews.com 


కీలుబొ 


కే ద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధా 
(నాలను విమర్శిస్తే చాలు ఈడీని 
ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే 
సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ 
దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష 
పార్టీల నేతలపై రాజకీయ ప్రతీకార దాడులను 
జరుపుతూ గడిచిన తొమ్మిదేండ్లుగా బీజేపీ 
నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నది. 
ఇప్పటి వరకూ ఈడీ మొత్తం 121 కేసులు 
నమోదు చేయగా, వాటిలో 115 అంటే 95 
శాతం విపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. 
అలాగే, సీబీఐ గత తొమ్మిదేండ్లలో నమోదు 


బీజేపీ తన అధికారాన్ని పదిలపరుచుకోవటం కోసం ఈ సంస్థలను పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నది. 


చేసిన కేసులు 124 కాగా, వీటిలో ప్రతిపక్ష 
నాయకులపై నమోదు చేసినవే 118 
ఉన్నాయి. నేరారోపణలు రుజువైంది మాత్రం 
0.5 శాతం కంటే తక్కువ కేసుల్లోనే. అంటే 
కేవలం విపక్ష నేతల వ్యక్తిత్వాన్ని హననం 
చేయటానికి, వారిని వేధించటానికి మాత్రమే 
ఈ కేసులను బీజేపీ ఉపయోగించుకుంటు 
న్నది. ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా... 
ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మక సంస్థలుగా 
పేరున్న ఈడీ, సీబీఐ సంస్థలు ప్రజల్లో పలుచ 
నవుతున్నాయి. పీఎంఎల్‌ఏ (మనీ ల్యాండ 
రింగ్‌) తదితర సెక్షన్ల కింద తొమ్మిదేండ్లలో 
పెట్టిన కేసులు 5,422 కాగా, వీటిలో ప్రతిపక్ష 
నాయకులపై నమోదైనవి 5,150 ఉన్నా 
యంటే బీజేపీ హయాంలో దేశంలో పరిస్థితి 
ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 
పదేండ్ల యూపీఏ హయాంతో పోలిస్తే, 9 
ఏండ్ల బీజేపీ హయాంలో విపక్షాలపై నమో 
దైన కేసులు 27 రెట్లు ఎక్కువ. 

అప్పటి వరకు కేసులు, దర్యాప్తు సంస్థల 


అ కరికిరి దాడులు 


రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) బీజేపీ పెద్దల చేతిలో 
కీలుబొమ్మలుగా మారి, ప్రతిపక్ష నాయకులపై కిరికిరి దాడులు చేస్తున్నాయి. ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి కేంద్రంలో గద్దె నెక్కిన 


విచారణను ఎదుర్కొన్న నేతలు... బీజేపీలో చేర 
గానే సచ్చీలురుగా మారుతున్నారు. అప్పటి 
దాకా దూకుడుగా వ్యవహరించిన ఈడీ, సిబీ 
ఐలు హఠాత్తుగా వారిని వదిలేసి కనిపించ 
కుండా పోతున్నాయి. నారాయణ్‌ రాణి, 
సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ, 


మీరు భయపెడితే భయపడటానికి, మేం తప్పు చేసిన వాళ్లం కాదు. ఎదిరించి పోరాడిన వాళ్లం, 
పోరాడి తెలంగాణ సాధించిన వాళ్లం. కుట్ర రాజకీయం మీకు వెన్నతో పెట్టిన విద్య కావచ్చు, కానీ, 
పోరాటం మాకు ఉగ్గు పాలతో అబ్బిన విద్య. కేంద్రంలోని పెద్దలు దీనిని గుర్తుంచుకోవాలి. 


ముకుల్‌ రాయ్‌ తదితరుల ఉదంతాలను 
ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే, 
కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, శివసేన 
నేత భావన గవ్‌లీ, యశ్వంత్‌ జాదవ్‌, ప్రతాప్‌ 
సర్‌ నాయక్‌లతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 
టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ 
తదితరులంతా బీజేపీకి దగ్గరవగానే వారిపై 
పెట్టిన ఈడీ కేసులన్నీ మరుగునపడ్డాయి. ఇప్ప 
టికీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ఎదు 
ర్కొంటున్న ప్రముఖ విపక్ష నేతల్లో కాంగ్రెస్‌కు 
చెందిన కార్తీ చిదంబరం, డీకే శివకుమార్‌, 
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీఎస్పీ 


నేత మాయావతి, సమాజ్‌వాదీ నాయకుడు 
ఆజంఖాన్‌, ఎన్సీపీ నుంచి అనిల్‌ దేశ్‌ముఖ్‌, 
తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ బెనర్జీ, 
పార్థచటర్జీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మనీశ్‌ 
సిసోడియా, తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 
ఎమ్మెల్సీ కవిత తదితరులున్నారు. 


ఇక ఇప్పుడు కవితపై వస్తున్న ఆరో 
పణలను పరిశీలిద్దాం.. ఢిల్లీలోని 
ఆప్‌ పభుత్వం 2021-22లో 
రాష్ట్రంలో నూతన మద్యం విధా 
నాన్ని తెచ్చింది. మద్యం విధానం 
అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే 
ఆర్థిక లాభనష్టాలు, పర్యవసానాలు 
ఏవైనా ఉంటే వాటిని చూసుకోవా 
ల్సింది, పరిశీలించాల్సింది కంప్రో 
లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ 
ఇండియా, అంటే కాగ్‌. 


రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విధానంలో లొసు 
గులు, అక్రమాలు ఏవైనా కనిపిస్తే, వాటిని కాగ్‌ 
ఎలాగూ ఎత్తి చూపుతుంది. అది దాని 
బాధ్యత. కానీ ఇప్పుడేం జరుగుతున్నది ? ఢిల్లీ 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ఫిర్యాదు ఇచ్చా 
రనే కారణంతోనే చర్యలు ప్రారంభించడం, 


వేధింపులకు దిగటం ఎంత వరకు సరైనది? ఈ 
కేసులో ఇప్పటి వరకూ వినిపిస్తున్నవి ఆరోప 
ణలు మాత్రమే. ఇవి న్యాయపరంగా నిలిచేవి 
కావు. ఈ కేసు ముగింపునకూ రాదు. ఎందు 
కంటే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను విభాగం 
(ఐటీ) కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలకలు 
గా మారిపోయాయి. స్వతంత్రంగా ఉండాల్సిన 
సంస్థలు అధికారంలో ఉన్న వారికి ఏజెంట్లుగా 
మారుతుంటే, అవి నమోదు చేసిన కేసులు 
కూడా ఏనాటికీ తెగవని స్పష్టంగా చెప్పవచ్చు. 


సుదీర్ణకాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని 
తెచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీయే ఇప్పుడు అధికా 
రంలో ఉన్నది. ఉద్యమ నేతనే నేడు పాలకుడ 
య్యాడు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజా బలం లేదు. 
కాంగ్రెస్‌ కూడా బలహీనంగా ఉంది. కాబట్టి, 
బీఆర్‌ఎస్‌ను ఓడించటం సాధ్యం కాని పని. 
కేసీఆర్‌ను దెబ్బతీయడానికి బీజేపీ ముందున్న 
ఒకే ఒక దారి.. ఆయనపై అబద్దాలు ప్రచారం 
చేసి అపఖ్యాతి పాలు చేసి, మానసికంగా కుంగ 
దీయటం, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం. 
కానీ, ఇవేవీ జరిగే పనులు కావని గుర్తెరగాలి. 
ఎవరైనా సరే బీజేపీలో చేరితే పవిత్రులు- బీజే 
పీని ఎదిరిస్తే నేరస్థులు అవుతారా? అవినీతిప 
రులు అంటూ బీజేపీ ప్రచారం చేసిన వాళ్లు 
సైతం.. బీజేపీలో చేరగానే కేంద్రమంత్రులు, 


అ లా 


కేసీఆర్‌ను దెబ్బతీయడానికి 
బీజేపీ ముందున్న ఒకే 
ఒక దారి.. ఆయనపై 
అబద్దాలు ప్రచారం చేసి 
అపఖ్యాతి పాలు చేసి, 
మానసికంగా కుంగదీయటం, 
ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొ 
ట్టడం. కానీ, ఇవేవీ జరిగే 
పనులు కావని గుర్తెరగాలి. 
ముఖ్యమంత్రులు కావటం దేనికి సంకేతం? 
అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు ఇదే 


కుతంత్రం, ఇదే కుత్సితం, ఇదే నాటకం, ఇదే 
బూటకం, ఇదే దాడి. ఇదెక్కడి రాజనీతి? 


మీరు భయపెడితే భయపడటానికి, మెం 
తప్పు చేసిన వాళ్లం కాదు. ఎదిరించి పోరాడిన 
వాళ్లం, పోరాడి తెలంగాణ సాధించిన వాళ్లం. 
కుట్ర రాజకీయం మీకు వెన్నతో పెట్టిన విద్య 
కావచ్చు, కానీ, పోరాటం మాకు ఉగ్గు పాలతో 
అబ్బిన విద్య. కేంద్రంలోని పెద్దలు దీనిని 
గుర్తుంచుకోవాలి. దేశంలో మత విద్వేష పిచ్చి 
కుక్కల్ని వేటాడే క్రమంలో ఆ కుక్కల కాట్లు మ 
న చేతిపై పడతాయి. తప్పదు. అంతమాత్రాన 
మనం ఆ పిచ్చికుక్కల్ని వేటాడటం ఆపు 
తామా?.. “ఇవన్నీ తప్పుడు కేసులు.. కవి 
తమ్మా మీరు ధైర్యంగా ఉండండి” అని మంత్రి 
వేముల ప్రశాంతీరెడ్డి చెప్పినట్లుగా.. కేసీఆర్‌ 
కుటుంబ సభ్యులమైన తెలంగాణ ప్రజలం 
దరం, ఈ ధర్మపోరాటంలో మీ వెంటే 
ఉంటాం.. ధర్మం కూడా మన వైపే ఉంది. 
అంతిమ విజయం మనదే. 
(వ్యాసకర్త: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు) 


నియంతృత్వం... నిజం కాదా? 


బుద్దా మురళి 
౧ 


న్ని వ్యవస్థలను బీజేపీ, కేంద్రం 
అ కమ కనుసన్నల్లో ఆడిస్తున్నది 
నిజం కాదా? చివరకు ఎన్నికల సంఘం 
కమిషనర్ల విషయంలో సుప్రీంకోర్టు 
చెప్పింది ఇదే కదా? తమను నియమించే 
వారి ముందు చేతులు కట్టుకొని భయప 
డుతూ పని చేసే కమిషనర్లు కాదు, స్వతం 
త్రంగా పని చేసే వారు ఉండాలని 
చెప్పింది కదా? బీజేపీ, దాని అనుబంధ 
సంస్థలు దేశంలోని మీడియా, న్యాయవ్య 
వస్థ పార్లమెంట్‌, ఎన్నికల సంఘం వంటి 
వాటిలోకి చొరబడి భారత ప్రజాస్వామ్య 
స్వరూపాన్నే మార్చేస్తున్నారని రాహుల్‌ 
అన్నదాంట్లో అవాస్తవం ఏముంది? 


ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి 
ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయ 
కులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ 
స్థాయిలో గతంలో ఎప్పుడైనా 
చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు 
లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత 
కేసులు ఉండవు, విచారణ ఉండదు. 
లొంగకపోతే జైలుకు సైతం పంపుతు 
న్నారు. ఇది నియంతృత్వం కాకుంటే మరే 
మిటి? ప్రజాస్వామ్యం చెరలో ఉందని 
రాహుల్‌ చేసిన విమర్శలు నిజం కాదని 
బీజేపీ నేతలు చెప్పగలరా? విదేశీ గడ్డపై 
విమర్శలు చేయటాన్ని తప్పు పడుతు 


66 


ళం 


న్నారు కానీ విషయాన్నీ మాత్రం కాద 
నడం లేదు. పార్లమెంటులో వాజపేయి 
ఉపన్యాసం వీడియో ఒకటి ఈ మధ్య 
విన్నాను. “నెహ్రూ అభిప్రాయాలతో విభే 
దిస్తూ, తీవ్రంగా విమర్శిస్తూ కూడా 
మాట్లాడేవాడిని. ఒకసారి సభలో నేను 
నెహ్రూను ఉద్దేశించి మీలో ద్వంద్వ 
ప్రవృత్తి ఉంది. మీలో చర్చిల్‌ ఉన్నారు, 
ఛాంబర్‌లేన్‌ ఉన్నారు అన్నాను (ఛాంబర్‌ 
లేన్‌ తర్వాత బ్రిటన్‌ ప్రధాని పదవిని 
చర్చిల్‌ చేపట్టారు). సాయంత్రం కలిసిన 
ప్పుడు నెహ్రూ నవ్వుతూ దగ్గరకు వచ్చి 
ఈ రోజు జోర్టార్‌గా ఉపన్యాసం ఇచ్చారు 
అంటూ భుజం తట్టి వెళ్లారు. ఈ రోజుల్లో 
ఇలాంటివి ఊహించగలమా? ఇలా 
మాట్లాడాం అంటే ఇప్పుడు శతృత్వానికి 
పిలుపు ఇచ్చినట్టే. మనం దేశం కోసం 
కలిసి పని చేయలేమా?” అంటూ కాంగ్రెస్‌ 
ప్రభుత్వ హయాంలోని వాజపేయి పార్ల 


ఉగ్రవాదం, మతతత్వం వల్ల ఈ రోజు పాకిస్థాన్‌, అఫ్టానిస్టాన్‌ వంటి దేశాలు 
ఎలా సంక్షోభంలో కూరుకుపోయాయో చూస్తున్నాం. అంతిమంగా ఈ ప్రపంచానికి కావలసింది 
ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యయుతంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి, అభివృద్ది సాధించాలి. 


మెంట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ 
హయాంలోని పరిస్థితులకే ఆయన 
ఇంతగా ఆవేదన చెందితే, ఇప్పుడు మోదీ 
పాలన చూసి ఉంటే ఏమనేవారో. 
ఇప్పుడు కేంద్రం నిర్ణయాలను ప్రశ్నిం 
చినా, మోదీని విమర్శించినా విపక్షాలపై 
సీబీఐ, ఈడీ దాడులు, కేసులు. మిత్రుడి 
లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలతో 
ప్రపంచం ముందు దేశం పరువు 
పోయినా స్పందన ఉండదు, పట్టపగలు 
శాసన సభ్యుల కొనుగోలుకు బేరాలు 
ఆడుతూ వీడియోలకు చిక్కినా ఏమీ 
కాదు. పెద్ద తలలు కనీసం విచారణకు 
కూడా హాజరు కారు. కారీ, తమ పార్టీలో 
చేరమంటే చేరనందుకు ఢిల్లీ ఉప ముఖ్య 
మంత్రిని జైలు పాలు చేస్తారు. అలా చేరిన 
వారిపై కేసులు ఉండవు. అస్సాం సీఎం 
మొదలుకొని టీడీపీ నుంచి రాజ్యసభ 
సభ్యులుగా ఎన్నికైన సీఎం రమేష్‌ 


93 


లండన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ మన దేశ ప్రజాస్వామ్యం చెరలో ఉందని, అన్ని వ్యవస్థలను 
నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. 
విదేశీ గడ్డపై రాహుల్‌ దేశం గురించి ఇలా మాట్లాడినందుకు అభ్యంతరం ఉండవచ్చు, కానీ ఆయన 
మాటల్లో నిజం లేదా? దేశం నియంతృత్వం వైపు అడుగులు వేస్తున్నది నిజం కాదా? 


సుజనా చౌదరి తదితరులు కేంద్ర సంస్లల 
దాడులు జరగ్గానే బీజేపీలో చేరారు. ఆ 
తరువాత వారిపై విచారణ ఊసే లేదు. ఈ 
అక్రమాలను ప్రశ్నిస్తే దేశద్రోహి అనే 
ముద్ర, పాకిస్థాన్‌ వెళ్లి పో అంటూ తిట్లు. 


మతాన్ని, దేశభక్తిని బీజేపీ ప్రచార 
అస్తాలుగా వాడుకుంటున్నది. నిజంగా 
దైవం మీద అంత భక్తి ఉంటే బీజేపీ 
పాలిత రాష్ట్రాల్లోనైనా మంచి ఆలయాలు 
నిర్మించి ఉండే వారు. తెలంగాణలో 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదగిరిగుట్ట ఆల 
యాన్ని భారీ ఎత్తున పునఃనిర్మించడమే 
కాకుండా రాష్ట్రంలోని అనేక ఇతర ఆల 
యాల కోసం భారీ ఎత్తున నిధులు కేటా 
యించారు. ఇలాంటి పనులను బీజేపీ 
నుంచి ఆశించలేం. కేవలం మతపరమైన 
ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఓట్ల పంట పండిం 
చుకోవాలి అనేదే వీరి రాజకీయం. చివ 
రకు అదానీ అవకతవకలు బయటపడినా 
కూడా దేశంపై దాడి అని ప్రచారం. 
మతం, దేశభక్తి పేరుతో దేశంలో ఒక రక 
మైన అభద్రతా భావాన్ని సృష్టించడం 
తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుంది. 


హిట్లర్‌ జాతీయ వాదాన్ని ఇప్పటికీ 
అభిమానించే జర్మన్లు ఉన్నారు. జాతీయ 
వాదం పేరుతో హిట్లర్‌ ప్రపంచ యుద్దా 
నికి కారణం అయ్యాడు. లక్షలాది మంది 
మరణానికి, ప్రపంచం ముందు జర్మనీ 
దోషిగా నిలవడానికి కారణం అయ్యాడు. 
ఇస్తామిక్‌ ఉగ్రవాదం, హిట్లర్‌ జాతీయ 
వాదం.. పేరు ఏదైనా కావచ్చు, ఇవేవీ 
ప్రజలకు స్వేచ్చను, అభివృద్ధి ఫలాలను 
ఇవ్వలేవు. ప్రపంచానికి శాంతిని ఇవ్వ 
లేవు. ఉగ్రవాదం, మతతత్వం వల్ల ఈ 
రోజు పాకిస్థాన్‌, అఫ్టానిస్థాన్‌ వంటి 
దేశాలు ఎలా సంక్షోభంలో కూరుకుపో 
యాయో చూస్తున్నాం. అంతిమంగా ఈ 
ప్రపంచానికి కావలసింది ప్రజాస్వా 
మ్యమే. ప్రజాస్వామ్యయుతంగానే సమ 
స్యలు పరిష్కరించుకోవాలి, అభివృద్ధి 
సాధించాలి. అధికారం లోకి రావాలి 
అన్నా, అధికారంలో ఉన్న వారిని దించే 
యాలి అన్నా ప్రజాస్వామ్యయుతంగానే 
ప్రయత్నాలు జరగాలి. 


భారత ప్రజాస్వామ్య దుస్థితిని 
చూస్తూ కూడా ఐరోపా, అమె 
రికాల్లోని ప్రజాస్వామ్య మద్ద 
తుదారులు ఎందుకు ఉపేక్షిస్తు 
న్నారు అని రాహుల్‌ గాంధీ 
ప్రశ్నించడం హాస్యాస్పదం. 


దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో 
పడినప్పుడు ముందుగా దేశవ్యాప్తంగా 
ఉద్యమించాల్సింది కాంగ్రెస్‌ పార్టీ. మీరు 
మీ బాధ్యత మరిచిపోయి అమెరికా, 
యూ రప్‌ ఎందుకు స్పందించడం లేదు 
అని అ డుగుతున్నారు. కాంగ్రెస్‌ దశాబ్దాల 
పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ. ఇప్ప 
టికీ దేశంలో అనేక ప్రాంతాల్లో ఎంతో 
కొంత ఉనికి ఉన్న పార్టీ. సొంత రాష్ట్రం 
నుంచి దేశమంతా అడుగులు వేయడానికి 
ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌ మోదీని నిలదీ 
స్తున్నప్పు డు.. దేశమంతటా ఉనికి ఉన్న 
కాంగ్రెస్‌ బాధ్యత ఎంత ఉండాలి? ఒక 
వైపు బీజేపీ నియంతృత్వం, మరో వైపు 
నడిపించే నా యకుడు లేని కాంగ్రెస్‌, 
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో 
పడేస్తున్నాయి. 


-దుష్యంత్‌ దవే, 
సీనియర్‌ అడ్వొకేట్‌ 


-* రాజ్యాంగమె రక్ష 


బహుళ పార్టీ వ్యవస్థ 
అనేది రాజ్యాంగ 
మౌలిక లక్షణం. 
సీబీఐ, ఈడీని 
ప్రయోగించి 

ఆ వ్యవస్థను 
ధ్వంసం చేయలేరు. 


{4 |Support 


omen Reservation Bill 


సీబీఐ ప్రశ్నించింది.. ఈడీ నో టీసులు జారీ చేసింది.. రేపో మాపో అరెస్ట్‌ కూడా 
చెయ్యొచ్చు అన్న వార్తలతో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా మార్మోగింది. అయినా 
మొహంలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం.. ఇవి నన్నేమీ చేయలేవు అన్న గుండె 
ధైర్యం.. విచారణను ఎదుర్కొంటా అన్న గాంభీర్యం.. హస్తినలో శాసనమండలి 
సభ్యురాలు కవిత పర్యటనలో కనిపించిన దృశ్యాలు. 


వు 


కాంచనపల్లి రమేష్‌బాబు 


డిచిన రెండు రోజులుగా కవిత గురించి 
గ చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే 
ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో 
చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది 
కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించ 
లేదు. రాజ్యాంగ సంస్లలను చేతిలో పెట్టుకొని విప 
క్షాలను అణచివేయటానికి ప్రయత్నిస్తున్న బీజేపీపై 
ఆమె పూరించిన పోరాటం చూస్తుంటే.. ధిక్కారా 
నికి ప్రతీకలుగా మన చరిత్రలో నిలిచిన సమ్మక్క- 
సారలమ్మ, రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, 
అరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యంల వార 
సత్వం ప్రస్సుటిస్తున్నది. పైగా, చట్టసభలలో మహి 
ళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ దేశ రాజధా 
నిలో కవిత దీక్ష చేపట్టటం బీజేపీ పాలకులకు 
సవాల్‌ విసిరే సందర్భమే. 


వీటన్నింటినీ చూస్తుంటే 2001లో సీమాంధ్ర 
పాలనకు వ్యతిరేకంగా స్వరాష్ట్ర సాధన కోసం కేసీ 
ఆర్‌ మొదలుపెట్టిన ఉద్యమం గుర్తుకు వస్తుంది. 
బక్క పలుచనోడు ఏం చేస్తాడంటూ అప్పట్లో తన 
గురించి ఆంధ్ర నాయకులు అనుకునేవారని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా చేసిన వ్యాఖ్య 
లు ఇక్కడ ప్రస్తావనార్హం. వారు ఎన్ని విమర్శలు 
చేసినా కేసీఆర్‌ స్వరాష్ట్ర లక్ష్యాన్ని సాధించటమే 
గాక, దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. 
ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మహిళా రిజర్వేషన్ల 
బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవచ్చు 


ధిక్కారానికి ప్రతీక 


అన్న ధీమా మాత్రమే కవిత మొహంలో కనిపిం 
చింది. అంతేగానీ, మోదీ పంపిన ఈడీ నోటీసుల 
తాలూకు భయాందోళన కనిపించలేదు. తండ్రి 
కేసీఆర్‌ నుంచి పుణికిపుచ్చుకున్న నాయకత్వ లక్ష 
ణాలు ఈ క్లిష్ట సందర్భంలో ఆమెలో స్పష్టంగా 
గమనించవచ్చు. “మొదలు ఈడీ అధికారులు 
వస్తారు.. ఆ తర్వాత మోదీ వస్తారు? అంటూ 
బీజేపీ సర్కార్‌పై విల్లు ఎక్కుపెట్టారు. ఓవైపు ఈడీ 
ముందు విచారణకు హాజరయ్యే ఏర్పాట్లు చేసు 
కుంటూనే, మరోవైపు అదే బీజేపిని నారీ లోకం 
ముందు తన దీక్ష ద్వారా దోషిగా నిలబెట్టారు. 


బీఆర్‌ఎస్‌ పార్టీతో సహా స్వయానా కవిత 
తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, సోదరుడు 
మంత్రి కేటీఆర్‌ కూడా ఈడీ అంశానికి పెద్దగా 
ప్రాధాన్యం ఇవ్వలేదు. మాట వినని వారిని 
లొంగదీసుకునేందుకు బీజేపీ పాలకులు ఎంచు 
కున్న మార్గమే కేంద్ర సంస్థల దుర్వినియోగం 
అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ తము సహజ ధోరణిలో 
చెప్పారే తప్ప, ఎక్కడా ఏదో జరిగిపోతున్న 
దంటూ భయపడిన దాఖలాలు లేవు. ముఖ్య 
మంత్రి కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి బీఆర్‌ఎ 
స్‌ను దేశవ్యాప్తంగా విస్తరించకుండా నిలువరించ 
గలం అని అనుకుంటే అది ముమ్మాటికీ బీజేపీ 
మూర్ధత్వమే అవుతుంది. 


ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన పెద్ద పెద్ద నియం 
తల కంటే మోదీ గొప్పోడు కాడన్న భావనతో, 
ఢిల్లీ నడిబొడ్డున ప్రశాంతంగా దీక్ష నిర్వహించిన 
తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత ముమ్మా 
టికీ ధిక్కారానికి ప్రతీకే. ఆమె ధైర్యం, స్థిరచిత్తాన్ని 
చూసి తెలంగాణ మహిళా సమాజం గొప్పగా 
స్పందించింది. మోదీ పంపిన ఈడీ ఎదుట కవిత 
హాజరు కావడంపై ప్రసార మాధ్యమాలు దృష్టి 
పెడితే, మహిళలు మాత్రం ఆకాశంలో సగమైన 
తమకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందే 
నని సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను 
వెల్లడించారు. తండ్రి కేసీఆర్‌ లాగే ఆయన 
తనయ కవిత లక్ష్యాన్ని సాధించి తీరుతారని పలు 
వురు పేర్కొన్నారు. అందుకే కవితను ధిక్కారానికి 
ప్రతీకగా అభివర్ణిస్తున్నాం. 

(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌) 


www.ntnews.com | 


నమస్తే తెలంగాణ 


హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 | 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే 
తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో 
రాజీనామా చేయకుండా పారిపోయిన 
ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? 
అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి 
కే తారకరామారావు సోషల్‌ మీడియాలో 
ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 
ట్విట్టర్‌లో.. మిలియన్‌ మార్చ్‌ నేటికీ నా 
కండ్లలో మెదులుతూనే ఉన్నదని ట్వీట్‌ 
చేశారు. దీనికి కౌంటర్‌ ఇచ్చిన మంత్రి.. 
“తెలంగాణ ఉద్యమంలో రాజీనామా 
చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే 
ఎవరో చెప్పుకోండి చూద్దాం? తల్లిని 
చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ 
పుట్టుకనే పలుమార్లు అవమానించిన 
మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు 
మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ 
ప్రగతి అర్ధం కాదు. మోదీ వ్యాక్సిన్‌ కని 
పెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే 
పనులు చెయ్యండి” అని చురకలు 
అంటించారు. మరో ట్వీట్‌లో కర్ణాటక 
బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగట్టారు. 


ఉద్యమంలో రాజీనామా చేయకుండా 


పారిపోయిన ఎమ్మెల్యే ఎవరు? 
ట్విట్టర్‌లో కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ చురకలు 


పిల్లలు పుట్టరన్న కారణంతోనే కొందరు 
పెండ్లి చేసుకోవటం లేదని, పెండ్లి చేసు 
కొన్నా భార్యతో ఉండరని నళిన్‌ కుమార్‌ 
వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగాన్ని ట్విట్ట 
ర్‌లో రెడ్‌ కో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పోస్ట్‌ 
చేయగా... ఆ వ్యాఖ్యలు అసభ్యంగా, 
అభ్యంతరకరంగా, చెత్తగా ఉన్నాయని 
కేటీఆర్‌ స్పందించారు. ఇలాంటివారే బీజే 
పీని నడిపించడానికి సరైన వ్యక్తి అని 
దెప్పిపొడిచారు. 


బీఆర్‌ఎన్‌లో చేరిన కార్యకర్తలతో నీనియర్‌ నాయకుడు గణోక్‌ కదం 


నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు ప్రారంభం 
కేసీఆర్‌ పాలనకు ఆకర్షితులై భారీగా బీఆర్‌ఎస్‌లో చేరిక 


రెంజల్‌, మార్చి 11: బీఆర్‌ఎస్‌కు మహా 
రాష్ట్రలో మంచి ఆదరణ నిఖీస్తున్నదని 
నాందేడ్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత 
గణేశ్‌ కదం అన్నారు. “అబీకీ బార్‌.. కిసాన్‌ 
సరూర్‌! నినాదంతోపాటు తెలంగాణలో 
సీఎం కేసీఆర్‌ పాలనకు ఆకర్షితులై మరాఠా 
ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం 
చూపుతున్నారని తెలిపారు. శనివారం 
నాందేడ్‌లోని ఐదు ప్రాంతాల్లో పార్టీ ఆఫీసు 
లను ప్రారంభించి, కార్యకర్తలతో సమావేశ 


మయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, శివ 
సేన, కాంగ్రెస్‌లకు చెందిన కార్యకర్తలు గణేశ్‌ 
ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన 
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి 
ఆహ్వానించారు. అనంతరం గణేశ్‌ కదం 
మాట్లాడుతూ... పార్టీ పటిష్టత కోసం ప్రతి 
ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని సూచిం 
చారు. త్వరలో జరగబోయే జిల్లా పరిషత్‌ 
ఎన్నికల్లో జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగు 
రవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


మీ కిడ్నీ భద్రమేనా? 


10 మందిలో ఒకరికి మూత్రపిండాల సమస్య + బీపీ, షుగర్‌తో మందగిస్తున్న పనితీరు 


చిన్న పరీక్షలతో తేలనున్న సమస్య + జీవన శైలిని మార్చుకుంటే భరోసా 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): మారుతున్న జీవనశైలి కారణంగా 
మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ మందిని 
పీడిస్తున్నాయి. మన శరీరంలోని అతి ముఖ్య 
మైన అవయవాల్లో ఒకటైన ఈ మూత్రపిం 
డాలు నిరంతరం పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని 
కాపాడుతూ ఉంటాయి. కానీ ఇటీవల కిడ్నీ 
వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రతి 10 
మందిలో ఒకరు కిద్నీ సమస్యతో బాధపడు 
తున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
బీపీ, షుగర్‌ వంటి వ్యాధులున్న వారిలో ఈ 
సమస్య మరింత ఎక్కువగా ఉంటున్నది. 
మూత్రపిండ వ్యాధులతో దీర్ణకాలం జీవిం 
చడం అతిపెద్ద సవాల్‌. శారీరకంగా, మానసి 
కంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. 
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవ 
డంతో పాటు తరచూ వాటి పనితీరును విశ్లే 
షించుకోవాలి. అవి ఆరోగ్యంగా ఉన్నాయో 
లేదో పరీక్ష చేయించుకోవాలి. ఏవైనా సమ 
స్యలు ఉన్నట్టు తేలితే వెంటనే చికిత్స 
పొందాలి. తాజాగా జరిగిన “ప్రపంచ కిడ్నీ డే? 
సందర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన 
పెంచడాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. 


కిడ్నీ ఫంక్షనింగ్‌పై సాధారణ పరీక్షలు 


రక్తపోటు (బీపీ) : అధిక రక్తపోటు మూత్ర 
పిండాల గ్లోమర్యులస్‌ను (చిన్న ధమనులను) 
దెబ్బతీస్తుంది. మధుమేహం కూడా మూత్ర 
పిండాలు విఫలం కావడానికి కారణం అవు 
తాయి. బీపీ 120/80 ఉండటం ఉత్తమం. 
ఎట్టి పరిస్థితుల్లోనూ 140/90 కంటే తక్కు 
వగా ఉండాలి. ఒకవేళ మూత్రపిండ వ్యాధులు 
ఉంటే 180 కన్నా దిగువకు ఉండాలి. 

మూత్ర పరీక్ష : మూత్రంలో అల్బుమిన్‌ 
జాడలు ఉండటం మూత్రపిండ వ్యాధికి 
సంకేతం. అల్బుమిన్‌, క్రియాటినిన్‌ నిష్పత్తి 


కిడ్నీ బాధితులకు 
రాష్ట్ర ప్రభుత్వం అండ 


ఆ ఆరోగ్యశ్రీ కింద 
ఉచితంగా డయాలసిస్‌ 


ఆ దేశంలోనే మొదటిసారిగా డయాలసిస్‌ 


బాధితులకు ఆసరా పింఛన్లు 
ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం 

ఆ ఆరోగ్యశ్రీ కింద ఉచిత 
అవయవ మార్చిడి 

ఆ ఉచితంగా జీవితాంతం అవసర 
మయ్యే మందుల సరఫరా 


| 


న. 


కిడ్నీలు మన ఆరోగ్యాన్ని 
కాపాడే 5 చర్యలు 

1) రక్తం నుంచి విష పదార్దాలు, 
వ్యర్థాలను ఫిల్టర్‌ చేస్తాయి. 

2) సోడియం, భాస్వరం, పొటాషియం 
వంటి రక్తంలోని ఖనిజాల 
సమతుల్యతను కాపాడుతాయి. 

3) శరీరంలో ద్రవ స్థాయిలను 
నియంత్రిస్తాయి. 

4) బీపీని నియంత్రించే 
హార్మోన్‌ను విడుదల చేస్తాయి. 

5) విటమిన్‌-డీ, ఎర్ర రక్తకణాల 
నిర్మాణాన్ని నియంత్రించే 
హార్మోన్‌ను విడుదల చేస్తాయి. 


80 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. 
గ్లోమర్యులస్‌ : చిన్న ధమనుల వడపోత 
రేటు (జీఎఫ్‌ఆర్‌), కిడ్నీ పనితీరు పరీక్ష (కేఎ 
ఫ్‌టీ) కిడ్నీల పనితీరును అంచనా వేస్తాయి. ఈ 
పరీక్షలు మూత్రపిండాలు రక్తాన్ని ఎంత ప్రభా 


ఇక్షు 


కిడ్నీ వ్యాధులకు 8 సంకేతాలు 

1) ఉదయాన్నే కంటి నుంచి 
ఎక్కువగా ఊసులు రావడం, 
కింది కనురెప్ప ఉబ్బడం 

2) రాత్రుళ్లు ఎక్కువగా మూత్ర 
విసర్జనకు వెళ్లాల్సి రావడం 

8) మూత్రంలో రక్తం లేదా మూత్రం 
గులాబీ రంగులో ఉండటం. 

4) మూత్ర విసర్జనకు కష్టపడటం 
లేదా విపరీతమైన నొప్పి 

5) చేతులు, ముఖం, పాదాలు, పొట్ట 
భాగం, చీలమండలు ఉబ్బడం 

6) దాహం పెరగడం 

7) అలసట పెరగడం 

8) బలహీనత 


వవంతంగా ఫిల్టర్‌ చేస్తున్నాయో చెప్తాయి. జీఎ 
ఫ్‌ఆర్‌ పరీక్షలో స్కోరు 90 కంటే ఎక్కువ 
ఉంటే మంచిది. అంతకన్నా తగ్గినా కొద్దీ కిడ్నీ 
వ్యాధులు మొదలైనట్టే లెక్క. 15 కన్నా తగ్గితే 
డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. 


కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే? 


ఆ రోజూ సరిపడా నీరు తాగాలి. 

9 60 శాతం కిడ్నీ సమస్యలకు బీపీ, 
షుగరే కారణం. వీటి బారిన 
పడొద్దు. ఒకవేశ ఉంటే క్రమం 
తప్పకుండా మందులు వాడాలి. 

ఆ ప్రతీరోజు వ్యాయామం చేయాలి. 

ఆ బరువును నియంత్రణలో 
ఉంచుకోవాలి. 

ఆ సమతుల్య ఆహారం తీసుకోవాలి. 
సరిపడా ఖనిజ లవణాలు, 
ప్రొటీన్లు అందాలి. 

ఆ ధూమపానానికి దూరంగా 
ఉండాలి. 

అ మద్యం మితంగా తాగాలి. 

ఆ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను 
తరుచూ పరీక్షించుకోవాలి. 

ఆ కనీసం ఏడాదికొకసారి కిడ్నీ పని 
తీరుపై పరీక్ష చేయించుకోవాలి. 

9 కిడ్నీ సమస్యలు వంశపారంప 
ర్యంగా వచ్చే అవకాశం ఉంది. 
ఒకవేశ ఉంటే దానికి అనుగు 
ణంగా జాగ్రత్తపడాలి. 

ఆ మానసిక ఒత్తిడిని తగ్గించుకో 
వాలి. యోగా, ధ్యానం చేయాలి. 


కిడ్నీ వ్యాధి వల్ల ఏర్పడే 7 సమస్యలు 

1) మూత్రపిండాల వైఫల్యం (ఈఎస్‌ఆర్డీ) 
2) గుండె జబ్బులు 

8) గుండెపోటు 

4) హైబీపీ (అధిక రక్తపోటు) 

5) ఎముకలు బలహీనపడటం 

6) నరాల బలహీనత 

7) రక్తహీనత 


కిడ్నీ వ్యాధులను ప్రాథమిక 
దశలోనే గుర్తించాలి 


కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిం 
చాలి. ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ సమ 
స్యతో బాధపడుతున్నారు. షుగర్‌ ఉన్నవారిలో 
ప్రతి ముగ్గురిలో ఒకరు, బీపీ ఉన్నవారిలో 
ప్రతి ఐదుగురిలో ఒకరు కిడ్నీ సమస్యల 
బారిన పడుతున్నారు. అందుకే కిడ్నీల పనితీ 
రును తరుచూ పర్యవేక్షించాలి. మనిషి ఒక్క 
కిడ్నీతో అయినా బతకవచ్చు. కిడ్నీల దానంపై 
అవగాహన పెరగాలి. 


- డాక్టర్‌ కమల్‌కిరణ్‌, నెఫ్రాలజీ విభాగం 
డైరెక్టర్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌ 


డీజీపీ కార్యాలయంలో 
మాట్లాడుతున్న అంజనీకుమార్‌ 


డీజీపీతో ఏజీ సహా 
పీపీల బృందం భే టీ 


హైదరాబాద్‌, మార్చి 11 (న 
మస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని 
డీజీపీ కార్యాలయంలో తెలంగాణ 
హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ బీ శివా 
నందప్రసాద్‌ ఇతర సీనియర్‌ 
ప్రభుత్వ ప్లీడర్ల బృందం శనివారం 
డీజీపీ అంజనీకుమార్‌తో భేటీ 
అయింది. ఈ సందర్భంగా క్రిమినల్‌ 
జస్టిస్‌ సిస్టం ప్రక్రియను మరింత 
సులభతరం చేయడంపై వారు విస్త _ 
తంగా చర్చించారు. ఆధునిక సాంకే 
తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, 
దానికి అనుగుణంగా సిబ్బందికి 
అవగాహన కల్పించడంపై చర్చిం 
చారు. ప్రతి తైమాసికంలో ఇలాంటి 
సమావేశాలు నిర్వహించాలని వారు 
నిర్ణయించారు. కార్యక్రమంలో 
హోంశాఖ సెక్రటరీ డాక్టర్‌ జితేందర్‌, 
ఏడీజీ లీగల్‌ కే శ్రీనివాస్‌రెడ్డి, ఏడీజీ 
డాక్టర్‌ సౌమ్యామిశ్రా, ఐజీపీ పర్స 
నల్‌ వీబీ కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ 
సీపీ వీ సత్యనారాయణ తదితరులు 
పాల్గొన్నారు. 


అపరిమిత ఉచిత.. 
వైద్యసేవలందించాలి 
సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ 
వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వినతి 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే 
తెలంగాణ) : సింగరేణి రిటైర్డ్‌ కార్మికు 
లకు ఉచిత, అపరిమిత వైద్యసేవలం 
దించాలని సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లా 
యీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరింది. 
ఈ మేరకు శనివారం సింగరేణి సీఎం 
డీకి వినతిపత్రాన్ని సమర్పించింది. 
వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మంచి 
ర్యాల, హైదరాబాద్‌లో దీర్ణకాలిక 
వ్యాధులతో బాధపడుతున్న వారికి 
మందులు అందేలా చూడాలని అసో 
సియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీ రామచం 
దర్‌రావు, బానయ్య, విజయబాబులు 
కోరారు. 


ఒత్తిడని జయిస్తున్న విద్యార్లులు 


* టెలిమానస్‌ కౌన్సెలింగ్‌ 
ద్వారా ఉపశమనం 

అ పరీక్షల భయాన్ని 
పోగొడుతున్న కౌన్సిలర్లు 

* నిత్యం 50 మందికి పైగా 
ఇంటర్‌ విద్యార్థులకు సేవలు 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): సరిగ్గా చదువలేదనే బాధ.. ఫెయిల్‌ 
అవుతామన్న ఆందోశన.. తల్లిదండ్రులు 
ఏమంటారోనన్న భయం.. స్నేహితులు, 
బంధువుల్లో చులకన అవుతామన్న ఆత్మ 
న్యూనత.. ఇలాంటి మానసిక ఒత్తడితో సత 
మతమయ్యే విద్యార్థులు టెలిమానస్‌ కౌన్సె 


లింగ్‌ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. 
ఇంటర్‌బోర్లు చొరవతో వైద్యారోగ్య శాఖ ఈ 
సేవలను ఉచితంగా అందిస్తున్నది. ఇంటర్‌ 
బోరు కార్యదర్శిగా ఉన్నప్పుడు నవీన్‌మిట్లల్‌ 
G అ 
ప్రత్యేక చొరవ తీసుకొని, ఆ శాఖ అధికారు 


ఫెయిలైతే జీవితం పోయినట్టు కాదు! 


విద్యార్థి : హలో మేడం.. ఎగ్జామ్స్‌ 
అంటే భయమేస్తున్నది. ఆత్మహత్య చేసుకో 
వాలనే ఆలోచన కలుగుతుంది. ప్లీజ్‌ 
సొల్యూషన్‌ చెప్పండి? 

మానసిక వైద్యురాలు : ఫెయిలైతే నము 
వుతుంది చిన్నా.. జీవితం పోయినట్టు 
కాదుగా. మార్చిలో ఫెయిలైతే.. మేలో 
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఉంది. లేదంటే 
వచ్చే మార్చిలో వార్షిక పరీక్షలు. శ్రీనివాస 
రామానుజన్‌ కూడా చదువులో ఫెయిల 
య్యారు. ముందు పరీక్షలకెళ్లు. ప్రశ్నలు 


చూసి నీకు తెలిసింది రాయి. ఫెయిల్‌ అవు 
తావా.. లేదా అన్నది తర్వాత తేలుతుంది. 
ఇంత చిన్నవాటికే పెద్ద నిర్ణయం తీసుకో 
వడం మంచిదికాదు. 

విద్యార్థి : ఓకే మేడమ్‌ థ్యాంక్యూ... 

ఇదీ ఓ ఇంటర్‌ విద్యార్థి 14416 
(టెలిమానస్‌) కాల్‌సెంటర్‌లో ఉండే 
మానసిక వైద్యురాలి మధ్య జరిగిన సంభా 
షణ. ఇలా కాల్‌చేసిన వారికి కౌన్సెలింగ్‌ 
ద్వారా అండగా ఉంటూ... ఉపశమనం 
కలిగిస్తున్నారు. 


అసలు రాయగలనా? 


లతో చర్చించి ఈ సేవలను విద్యార్థుల కోసం 
అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవ 
లతో విద్యార్థులు ఉపశమనం పొంది, 
భయాన్ని పోగొట్టుకొని ధృడ స్వభావంతో 
పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 
నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం 
కానున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రమైన 
ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా రెసిడె 
న్షియల్‌ కాలేజీల విద్యార్థులు తీవ్రమైన ఒత్తి 
డితో సతమతం అవుతున్నారు. ఇలాంటి 
వారికి ఈ టెలిమానస్‌ చక్కటి వేదికగా 
సేవలందిస్తున్నది. 


24 గంటలపాటు ఉచిత సేవలు 
టెలిమానస్‌ కాల్‌సెంటర్‌ సేవలను 24 


విద్యార్థుల ప్రశ్నలకు కౌన్సిలర్ల సమాధానాలు 


వటం... ఎగ్జామ్‌ అంటే భయమేస్తోంది. 
లేదా? టెన్షన్‌తో 


చచ్చిపోతున్నా. ఏం చేయాలి చెప్పండి.. అని 
ఓ విద్యార్థి కాల్‌. మేడం నాకు చదివింది 
గుర్తుండటం లేదు.. తలనొస్తుంది.. అని 
ముతో విద్యార్థి బాధ చెప్పుకున్నాడు. బిర్యాని 
తింటే ఇబ్బంది అయింది.. ఆరోగ్యం బాగా 
లేదు.. అని ఇంకో విద్యార్థి టెలిమానస్‌ను 
ఆశ్రయించారు. వీటితో వాటు పలువురు 
విద్యార్థుల అనుమానాలకు అక్కడి టెలికా 
లర్స్‌ తగు సూచనలు, సలహాలు ఇస్తూ 
విద్యార్థుల్లో భయాన్ని తొలగిస్తున్నారు. 


గంటల పాటు ఉచితంగా అందిస్తారు. ఈ 
కాల్‌సెంటర్‌ను రోజుకు 50 మందికి పైగా 
ఇంటర్‌ విద్యార్థులు ఫోన్లో సంప్రదిస్తున్నారని 
తెలిపింది. కొంతమంది తమ వద్ద ఫోన్లు లేక 
పోవడంతో తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చిన 
ప్పుడు వారి ఫోన్ల నుంచి తమకు కాల్స్‌ చేస్తు 
న్నట్టుగా టెలికాలర్స్‌ వివరించారు. తీవ్ర 
నిరాశ, ఒత్తిడి, చదివింది గుర్తుండకపోవడం 
వంటి అంశాలపై విద్యార్థులు తమను ఆశ్రయి 
స్తున్నట్టు టెలిమానస్‌ కౌన్సిలర్లు చెప్తున్నారు. 
అత్యధికులు ఫెయిలవుతామన్న ఆందోళనతోనే 
ఫోన్లు చేస్తున్నారని, అతిగా ఊహించుకుంటు 
న్నారని వారు తెలిపారు. తల్లిదండ్రులు, లెక 
రర్లు, యాజమాన్యాల నుంచి పెరుగుతున్న 
ఒత్తిడే కారణమని వారంటున్నారు. 


విద్యార్థులు పాటించాల్సిన నియమాలు 


విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు మాన 
సిక వైద్యులు తగు సూచనలు ఇస్తున్నారు. ఉ 
దయం లేవగానే చదువడం ఉత్తమం. నిరంత 
రం చదువకుండా 45 నిమిషాలకు ఒకసారి 
టేక్‌ తీసుకోవాలి. నిరంతరం చదివితే కొన్ని 
అంశాలు గుర్తుండవు. అన్నీ చదివిన తర్వాత 
మనసులో పునశ్చరణ చేసుకోవాలి. నీరు ఎక్కు 
వగా తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, 
పండ్లు మాత్రమే తీసుకోవాలి. తలనొప్పిని దూ 
రం చేసుకునేందుకు, ఏకాగ్రత కోసం ధ్యానం, 
యోగా చేయాలి. రిలాక్స్‌ అయ్యేందుకు కొద్ది 
సేపు ఫ్రెండ్స్‌తో బయటికెళ్లాలి.. ఉదయం చది 
వింది రాత్రి రివిజన్‌ చేసుకోవాలి... అంటూ 
మానసిక వైద్యులు సూచించారు. 


ఆలోచ 


* తక్కువ చదువుకున్నా 
మినీ కల్టివేటర్‌ తయారీ 

౨ ఏటారూ.3 కోట్ల వ్యాపారం, 
12 మందికి ఉపాధి 

౨ మూడు యంత్రాలు 
ఆవిష్కరించిన మహిపాల్‌ చారి 


పరకాల, మార్చి 11: ఆలోచనలే ఆవిష్కర 
ణలకు మూలమన్న శాస్త్రీయ దృక్పథాన్ని 
నిజం చేస్తున్నాడు ఓ యువకుడు. విజయానికి 
చదువే ముఖ్యం కాదని, గొప్పగా ఆలోచిస్తే 
ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. చదు 
వుకున్నది 10వ తరగతే అయినా.. ఆలోచన 
లకు పదును పెట్టి వ్యవసాయ పనిముట్లు ఆవి 
ష్కరించి రైతులకు మేలు చేస్తున్నాడు. ఏటా 
రూ.8 కోట్ల విలువ చేసే 500లకు పైగా మినీ 
కల్టివేటర్లను తయారు చేసి దేశంలోని పలు 
రాష్టాల రైతులకు అందించాడు. తనతోపాటు 
మరో 12 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా 
నిలుస్తున్నాడు. సాధారణ మెకానిక్‌ స్థాయి 


ఆవిష్కరణకు మూలం 


నుంచి ఆవిష్కర్తగా ఎదిగి రాష్ట్రపతి నుంచి 
అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటికే 
మూడు రకాల వ్యవసాయ పనిముట్లను ఆవి 
ష్కరించి అన్నదాతలకు పనిభారాన్ని తగ్గిస్తు 
న్నాడు. ఆ యువకుడే హనుమకొండ జిల్లా 
పరకాల విలీన గ్రామం సీతారాంపురానికి 
చెందిన కడివెండి మహిపాల్‌చారి. 


కూలీల కొరత తీర్చాలని 


1997లో 10వ తరగతి పూర్తి చేసిన మహి 
పాల్‌చారి.. కొన్నేండ్ల పాటు మెకానిక్‌ షాపు 


రైతులకు పనిభారం తగ్గించాలని 


రైతులకు కూలీల 

కొరతను తీర్చడంతో 

పాటు వారికి పని 

భారం తగ్గించాలని 

పనిముట్లను తయారు 
చేస్తున్నా. మరిన్ని ఆవిష్కరణలు చేసేం 
దుకు నా కృషిని కొనసాగిస్తా. ప్రతిభకు 
చదువు ఒక్కటే ముఖ్యం కాదు. ఆలో 
చించి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 
- కడివెండి మహిపాల్‌ చారి, 


సీతారాంపురం, పరకాల 


నడిపాడు. నష్టం రావటంతో తనకున్న ఎకరం 
భూమిలో సాగు చేశాడు. వరుస వర్షాలతో 
సాగులో కూలీల కొరత ఎక్కువై కలుపు 
తీయడం కష్టంగా మారింది. దీంతో పత్తి, 
మిరప పంటల్లో కూలీల అవసరం లేకుండా 
కలుపు తీసే మినీ కల్టివేటర్‌ను తయారు చేసి 
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 


2015లో అప్పటి రాష్ట్ర ష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 
నుంచి అవార్డు అందుకున్నాడు. 2016లో 
జాతీయ స్తాయిలో నిర్వహించిన ఐఏఆర్‌ఐ 
ప్రదర్శనలో, 2018లో జాతీయ ఎంటర్‌ పై 
న్యూర్‌షిప్‌ అవార్డు కూడా స్వీకరించాడు. 
పవర్‌ వీడర్‌, సిట్టింగ్‌ కల్టివేటర్‌లను కూడా 
తయారు చేశాడు. “హైడ్రాలిక్‌ ట్రాక్టర్‌తో పాటు 
మినీ త్రీ వీల్‌ ట్రాక్టర్‌ను రూపొందించాడు. త్రీ 
వీల్‌ ట్రాక్టర్‌ హ్యాండిల్‌తో పని చేయడం వల్ల 
ఎలాంటి రిజిస్టేషన్‌, ఇన్సూరెన్స్‌, డైవింగ్‌ 
లైసెన్స్‌ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం 
లేదు. గ్రామాల్లో ఎక్కువ బరువులు ఎత్తేం 
దుకు హైడ్రాలిక్‌ ట్రాక్టర్‌ను తయారు చేశాడు. 
దీంతో సుమారు 500 కిలోల బరువు వరకు 
ఎత్తవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, జార్థండ్‌, మహా 
రాష్ట్ర కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మధ్యప్ర 
దేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల రైతులకు మినీ కల్లి 
వేటర్‌లను అందించాడు. 2019 డిసెంబర్‌లో 
4 మినీ కల్టివేటర్లను చైనాకు ఎగుమతి చేశాడు. 
కల్టివేటర్లను రూ.45 వేల నుంచి రూ.50 
వేలకే విక్రయిస్తున్నాడు. 


* ఏటా 15% తక్కువ బరువుతో జననం 
అ పోషకాహారలోపం, 
డయేరియా ప్రధాన సమస్యలు 
* రెండేండ్లలోపు పిల్లలపై 
ఎన్‌ఐఎన్‌ అధ్యయనం 
అ ప్రత్యేక జాతీయ పాలసీని 
తేవాలని సూచన 


హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 11(న 
మస్తే తెలంగాణ): అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 
రెండేండ్ల చిన్నారుల వరకు తక్కువ బరువు 
సమస్యగా మారుతున్నది. గర్భం దాల్చిన 
తర్వాత తల్లులకు పోషకాహారంపై సరైన అవ 
గాహన లేకపోవడంతో ఏటా జరుగుతున్న 
ప్రసవాల్లో 15 శాతం శిశువులు తక్కువ బరు 
వుతో పుడుతున్నారు. ఇందులో 25 శాతం 
మంది డయేరియా వంటి ప్రమాదకరమైన 
ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నట్టు వెల్లడైంది. నవ 
జాత శిశువు నుంచి రెండేండ్ల చిన్నారుల 
పోషణ, గర్భిణుల ఆహారపు అలవాట్లను 
జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఇటీ 
వల అధ్యయనం చేసింది. ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ 
డాక్టర్‌ హేమలత సారథ్యంలో జరిగిన ఈ 
అధ్యయనంలో చిన్నారుల పోషణ కోసం 
పలు కీలకమైన సూచనలు అందజేశారు. 


చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు 
తున్న బరువు సమస్యకు పరిష్కారంగా 
జాతీయ స్థాయిలో ప్రత్యేక పాలసీని రూపొం 
దించాల్సిన అవసరాన్ని ఎన్‌ఐఎన్‌ గుర్తు 
చేసింది. క్ర ప్రస్తుతం ఉన్న ఐసీడీఎస్‌ విధానాన్ని 
మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం 
ఉందని తేల్చింది. గర్భిణుల కుంగుబాటుతో 
20 శాతం శిశువుల బరువు తగ్గేందుకు కారణ 
మవుతుండగా, 25 శాతం డయేరియా వంటి 
ఇన్‌ఫెక్షన్లు, 50-55 శాతం ఇతర ఫీడింగ్‌ 
విధానాలతో  రెండేండ్లలోపు చిన్నారులు 
బరువు తగ్గుతున్నారని తేల్చింది. 


ఆరునెలల వరకు తల్లిపాలే మేలు 


ఆరునెలల వరకు తల్లిపాలతోనే శిశువు జీర్ణ 
వ్యవస్థ, జీవక్రియలు మెరుగుపడుతాయి. ఈ 
కీలక సమయంలోనే ఎందరో తల్లిపాలకు 
దూరమవుతున్నట్టుగా తేలింది. ఆరు నెలల 


) బరు 


వయసు నుంచి 24 నెలల వరకు చిన్నారుల 
బరువు పెరిగేందుకు పోషకాలతో కూడిన 
ఆహారంతో పరిష్కారం దొరుకుతుందని ఎన్‌ 
ఐఎన్‌ సూచించింది. పుట్టబోయే బిడ్డ పెరుగు 
దలకు గర్భిణులు తాము తీసుకునే దానికంటే 
30 శాతం అధికంగా పోషకాలు తీసుకోవా 
లని పేర్కొన్నది. 


గర్భం దాల్బక ముందే జాగ్రత్తలు అవసరం 


ఆరోగ్యవంతమైన బరువుతో పిల్లలు జన్మిం 
చాలంటే.. గర్భం దాల్చక ముందు నుంచే 
స్త్రీలకు అవగాహన కల్పించాల్సిన అవసరం 
ఉందని ఎన్‌ఐఎన్‌ సూచించింది. వివాహానికి 
ముందు నిర్ణీత వయసు, బరువు ఉండి, రక్త 
హీనత, థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ వంటి దీర్థకా 
లిక వ్యాధులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవా 
లని పేర్కొన్నది. వీటితో పాటు సమతుల 
ఆహారం మంచి బరువున్న శిశువుకు జన్మనివ్వ 
డానికి సాధ్యపడుతుందని గుర్తించారు. దీని 
కోసం జాతీయ స్థాయిలో గతంలో జరిగిన 
కుటుంబ, ఆరోగ్య సర్వే ఫలితాలను విక్లేషిం 
చింది. ౩2 శాతం మహిళల ఎత్తు తక్కువగా 
ఉండటం, 6-24 నెలల వరకు జరిగే కాంప్లి 
మెంటరీ ఫీడింగ్‌ 90 శాతం మేర లేకపోవ 
డమే చిన్నారుల్లో బరువు సమస్యలకు కారణా 
లుగా ఎన్‌ఐఎన్‌ తేల్చింది. 


వేగంగా పీఆర్‌ రోడ్ల పనులు 


౨ జూన్‌కు పూర్తయ్యేలా కార్యాచరణ 
అ పర్యవే 


రాష్టంలో 
ఫ్ర 


పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం 
ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో 
పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే 
పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు 
ముందే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజి 
నీర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ 
చేసింది. పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ 
ప్రాంతాల్లోనూ రోడ్లు ఉండేలా పనులు చేస్తు 
న్నారు. ప్రయాణికులకు అవసరమైన ప్రతి 


రోడ్డు పనులు పూర్తి చేయాలని సీఎం 
కేసీఆర్‌ ఆదేశించారు. దాదాపుగా 
.1,867 కోట్లతో 1,597 పనులు 
ంజూరు చేశారు. రాష్ట్రంలో 25 
ల కిలోమీటర్ల బీటీ రోడ్లు 
ఉన్నాయి. వీటిని ప్రతి ఐదేండ్లకోసారి 
రెన్యూవల్‌ చేయాల్సి ఉంటుంది. 
నిరుడు 2,807 కిలోమీటర్లు, ఈ 
ఏడాది 8,618 కిలోమీటర్ల రోడ్లకు 
మరమ్మతులు రెన్యూవల్స్‌ చేపట్టారు. 
వీటి కోసం రూ.2,686 కోట్లు వెచ్చిస్తున్నారు. 
పనుల పర్యవేక్షణకు ఈఎన్సీ, 
జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పనుల నాణ్యత, 
పనులు జరుగుతున్న తీరు, ఇంకా టెండర్లు 
ఖరారు పనులపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో 
సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 
పనులపై ఎస్‌ఈ, ఈఈలతో హైదరాబాద్‌లో 
మంత్రి ఎర్రబెల్లి, ఇతర ఉన్నతాధికారులు 
సమీక్ష నిర్వహించారు. 


సీఈలు 


చేపట్టిన పీఆర్‌ రోడ్ల పనులు వివరాలు.. 


2021-22 | 2022-28 
మంజూరైన పనుల సంఖ్య 1,412 1,597 
అంచనా విలువ (రూ.కోట్లు ) 819 1,867 
మంజూరైన రోడ్లు (కిలోమీటర్లు ) 2,807 8,618 


ఉపాధ్యాయులు 
విజ్ఞతతో ఓిటేయాలి 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే 
తెలంగాణ): టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 
న. విజతతో ఓటేయా 
లని సీపీఎస్‌ ఉపాధ్యాయ స సంఘం రా 
ష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దా 
ముక కమలాకర్‌, బట భూపతిరావు 
ప్రకటనలో కోరారు. సీపీఎస్‌ రద్దుకు 
పోరాడే నేతనే ఎమ్మెల్సీగా గెలిపించా 
లని వారు ఆ ప్రకటనలో సూచించారు. 


ములుగులో తేనెటీగల 
అభివృద్ది కేంద్రం 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే 
తెలంగాణ): సిద్దిపేట జిల్లా ములుగు 
అటవీ కళాశాల ' పరిశోధనా సంస్థలో 
తేనెటీగల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు 
అనుమతి లభించింది. ఎన్‌బీహెచ్‌ఎం 
పథకం మిల మిషన్‌ 1 కింద దీనిని 
ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14 
నుంచి 20 వరకు, 28 నుంచి 29 
వరకు రెండు విడతల్లో రైతులకు శిక్షణ 
ఇస్తారు. భోజనం, వసతితోపాటు 
ప్రయాణ ఖర్చులు ఇస్తారు. ఆసక్తి గల 
రైతులు 78765831614 నెంబర్‌లో 
సంప్రదించవచ్చు. 


| కరీంనగర్‌, ఆదివారం 12 మార్చి 2028 నమస్త తెలంగాణ 


| www.ntnews.com 


అంతర్‌-జాతీయం 


ఈడకి మరిన్ని కోరలు 


రాజకీయ నేతలు, స్వచ్చంద ఇ స్ట క 
నంనలపె గురి టీ క / | 
@థ Ls ల 


ఆర్థిక లావాదేవీలపై 

నిఘా పెట్టాలని 

బ్యాంకులు ఆర్ధిక నంస్ద 
థ థి 


ట్విట్టర్‌కు పోటీగా జాతీయ పార్టీలకు భారీగా 


క్స్‌ థ్‌ 
మెలా కొత యాల “అనామకి విరాళాలు 
లాస్‌ఏంజెల్స్‌, మార్చి 11: ట్విట్ట 
ర్‌కు పోటీగా కొత్త యాప్‌ను తీసుకువ బీజేపీకే సింహభాగం: ఏడీఆర్‌ 


చ్చేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ 
మాతృసంస్థ అయిన మెటా కసరత్తు 
చేస్తున్నది. టెక్ట్స్‌ ఆప్‌డేట్లు షేర్‌ చేసు 
కోవడానికి ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను 
ప్రారంభిస్తున్నట్టు మెటా అధికార 
ప్రతినిధి ఒకరు ప్రకటించారు. క్రియే 
టర్లు, ప్రముఖులు దీని ద్వారా తమ 
ఆప్‌డేట్లను, ఆసక్తులను వెల్లడించే 
వీలుంటుందని తెలిపారు. కాగా, 
'వీ92* అనే కోడ్‌ పేరుతో ఈ 
యాప్‌ను రూపొందించే పనిలో 


న్యూఢిల్లీ, మార్చి 11: బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతె 
లియని ల సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియే 
షన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ “రఫామ్స్‌(ఏడీఆర్‌) పేర్కొన్నది. 2021-22లో ఏడు 
జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతానికి పైగా ఎలక్షో 
రల్‌ బాండ్లు వంటి అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వచ్చిందే 
నని చర్కొనది. అనామక వనరుల్లో కూడా ఎలక్టోరల్‌ బాండ్లదే సింహభాగ 
మని, దాదాపు 88 శాతం ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, 
కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ పీ సీపీఎం, సీపీఐ, ఎన్‌పీ పీ పార్టీలు 2021-22లో 
గుర్తుతెలియని వ్యష్తల, సంస్థల నుంచి రూ.2,172 కోట్లు సేకరించాయని, 
వీటిలో ఒక్క బీజేపీకే రూ. 1161 కోట్లు(58.45 శాతం) వెళ్లాయని తెలి 
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రూ.20 వేల కంటే తరువు 


రాజకీయాల్లో పేరున్న వ్యక్తులు అంటే పొలిటికల్లీ ఎక్స్‌పోజ్‌ వర్సన్స్‌ (వీళఈవ్సీగా | 
పేర్కొంటూ... ఈ వరిధిలోకి ఎవరెవరు వస్తారో కేంద్ర ప్రభుత్వం ఈ నందర్భంగా | 

వివరించింది. ఇందులోకి విదేశీ ప్రభుత్వాలు, వ్రభుత్వాధినేతలు అప్పగించే 

పనులు నిర్హర్తించే ముఖ్యమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, నీనియర్‌ 

(ప్రభుత్వ అధికారులు, న్యాయ, మిలటరీకి చెందిన అధికారులు, 


పింది. 


మెటా నిమగ్నమైందని తెలుస్తున్నది. లర కేంద్రం ఆదేశాలు \ ప్రభుత్వ రంగ నంన్ధల్లో వనిబేసే అత్యున్నత వదవుల్లోని కార్య ఇచ్చిన, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల వివ 
మరోవైపు ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌ ఈడీ అడిగినవుడు నిర్వాహకులు, రాజకీయ పార్టీలకు బెందిన ముఖ్యమైన రాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదు. | 

డోర్సే కూడా ట్విట్టర్‌కు ప్రత్యామ్నా జ షా నేతలు వస్తారు. అలాగే స్వచ్చంద నంన్ధల శ్రేణిలో 

యంగా 'బ్లూస్కై' అనే యాప్‌ను నమాచారం ఇవ్వాలి శ లాభాపేక్షలేని న సంస్థలు.. అం టే వ్యాపారన సంస్థలు 

అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ల్‌ కాని ప్రభుత్వేతర న నం న్దలు, ఎన్దీవోలూ py 

ఇది పరీక్షల దశలో ఉంది. వఎంఎల్‌ు చట్టి వస్తోయి. ల 


చైనా నూతన ప్రధానిగా 


పరిధిని పెంచిన కేంద్రం 


(స్పెషల్‌ టాన్క్‌ బ్యూరో) వరిధిని నిర్వ 

వీ కియాంగ్‌ హైదరాబాద్‌, మార్చి 11(నమస్తే తెలం __- పెంచింది. వీరి పొంచే దర్శన్‌ పోర్ట లా | 

గాణ): ప్రతివక్ల నాయకులను లొంగదీనుకోవ ఆర్థిక లావాదే ల్‌లో నమోదు చేయాల్సి 9 ంచ | 

బీజింగ్‌, మార్చి 11: చైనా నూతన డానికి, వివక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కా వీలను ప్రత్యే ఉంటుంది. ఈ నమాచారాన్ని మత్తు గుప్పెట ల Oo ఇవ్వలేను.. | 

ప్రధానిగా లీ కియాంగ్‌ ఎన్నిక ప్రభుత్వాలను కూల్చేందుకు నీబీఐ, ఈడీ, ఐటీ కంగా వర్లీకరిన్తూ ఐదేండ్ల వరకు భోద్రపరబాలి. ఎదునుతీసుకోండి = 
య్యారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేన్తున్న నంబంధిత నమాచారాన్ని నిల్వ చేయాలని, ఈడీ అధికారులు అడిగినపుడు ఈ గుజరాత్‌! యణ 


ఈయన అత్యంత సన్నిహితుడు. శని 
వారం జరిగిన ఓటింగ్‌లో 2,947 
మంది సభ్యులకుగాను 2,936 
మంది కియాంగ్‌కు ఓటు వేశారు. 8 
మంది గైర్హాజరు కాగా, ముగ్గురు 
వ్యతిరేకంగా. ఓటు వేశారు. దీంతో 
కియాంగ్‌ను చైనా ప్రధానిగా నియ 
మిస్తూ జిన్‌పింగ్‌ సంతకం చేశారు. 
జీరో కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో దెబ్బ 
తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం 
ప్రస్తుతం కియాంగ్‌ ముందున్న అతి 
పెద్ద సవాల్‌ అని రాజకీయ విశ్లేష 
కులు పేర్కొంటున్నారు. 


కాలిఫోర్నియాకు 
వరద ముప్ప! 


శాన్‌ఫ్రాన్సిస్కో: తుఫాను కార 
ణంగా అమెరికాలోని కాలిఫోర్నియా 
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తు 
న్నాయి. పశ్చిమ కాలీఫోర్నియాలో 
వరదలు సంభవించే ప్రమాదం 
ఉందని శుక్రవారం జాతీయ వాతావ 
రణ సేవల సంస్ల హెచ్చరించింది. 
తుపాను వల్ల భాగా మంచు కురిసే 
అవకాశం ఉందని, ఉత్తర, మధ్య 
కాలిఫోర్నియాలో వరదలు సంభవిం 
చొచ్చని అధికారులు తెలిపారు. 


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వుడు మరో 
ముందడుగు వేనీంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైర్టోరే 
ట్‌(ఈడీ)కి మరిన్ని విసృత అధికారాలు కట్టబె 
ట్టింది. రాజకీయ నేతలు, రాజకీయాలతో 
సంబంధం ఉన్న వ్యక్తులు, న్వచ్చందన నంస్హలు, 
విదేశీ వభుత్వాధినేతల ఆర్థిక కోర్యకలాపాలపై 
కేంద్రం ఇక్‌ నిఘా పెట్టబోతున్నది. ఈ మేరకు 
మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(వీఎంఎల్‌ఐ) 


అడిగినవ్వుడు ఈడీకి డాటా ఇవ్వాలని 
బ్యాంకులు, ఆర్థిక నంస్ధలకు కేంద్రం ఆదేశాలు 
జారీ చేనీంది. 

ఈడీ అడిగినప్పుడు ఇవ్వాలి 

నవరించిన నిబంధనల మేరకు బ్యాంకులు, 
ఇతర ఆర్థిక నంస్థలు రాజకీయ నేతలు, రాజుకీ 
యాలతో నంబరధం ఉన్న వ్యక్తుల ఆర్ట్‌ ఆరిక లావా 
దేవీల వివరాలను ఎప్పటికప్పుడు నీతిఆయోగ్‌ 


వివరాలను విధిగా అందజేయాలి. నగదు 
బదిలీ ద్వారా లబ్ది పొందిన వారి వివరాలను 
తెలునుకుని మరీ భద్రవరచాలని, ఆ బాధ్యత 
బ్యాంకులు, ఆర్థిక నంస్థలదేనని కేంద్రం న స్పష్టం 
చేసింది. అంటే, ఈడీకి ఇచ్చిన ఆర్థిక లావాదే 
వీల డాటాలో ఏమైనా పొరపాటీ దొర్లినా, 

విచారణలో mom పమైనా నమాబారం 
మిస్‌ అయినా.. ఆ బాధ్యత బ్యాంకులు, ఆర్ధిక 


నంస్థలదేనని నిబంధనలను బట్టి తెలుస్తున్నది. 
బ్యాంకులే కాక [క్రిప్టో పాట్‌ఫారమ్‌, డిజిటల్‌ 
అసెట్స్‌ కేనినోస్‌ తదితర మధ్యమ న నంన్థలూ 
ఈ నిబంధనలను తప్పునినరిగా పాటించాలని 
ఆదేశాల్లో పేర్కొన్నది. 


బిల్లులకు గవర్నర్‌ మోకాలడ్డు: స్టాలిన్‌ ఎన్నికలకు ముందు నిధుల వర్ష 0 


చెన్నై, మార్చి 11: కేంద్రప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ 
రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి విరుచుకుప 
డ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద 
చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు 
కానీ, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 
తెచ్చిన బిల్లుకు మాత్రం మోకాలడ్డుతున్నారని విమర్శిం 
చారు. సాధారణ బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెల 
పడం లేదని ఆరోపించారు. ఆన్‌లైన్‌ రమ్మీ ఆటను నిషే 
ధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని 


తిప్పి పంపారని, ఇంత సాధారణ చట్టం కూడా చేసుకునే అధికారం లేని రాష్ట్రానికి ఆయన 
గవర్నరా? అని ప్రశ్నించారు. నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని 
చేసిన బిల్లును కూడా ఆపారని పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌ 75వ వార్షికోత్సవాల్లో స్టాలిన్‌ 
ప్రసంగించారు. సామాజిక న్యాయం, సోదరభావం, సమానత్వం అనే మూడింటికి భార 
త్‌ను రక్షించే శక్తి ఉందన్నారు. భారత్‌లో ఒకే విశ్వాసం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే 
ఎన్నిక, ఒకే పరీక్ష లాంటి ఏక విధానం అమలు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు 
సామాజిక న్యాయానికి, సమానత్వానికి, సోదరభావానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. 


900 క విడుదల చేసిన 
కర్ణాటక సీఎం బొమ్మై 
కు. = 


బెంగళూరు, మార్చి 11: శాసనసభ ఎన్ని 
కల కౌంట్‌ డౌన్‌ మొదలైన వేళ కర్ణాటక సీఎం 
బొమ్మై 1.14 లక్షల మంది లబ్ధిదారులకు 
రూ.900 కోట్లను శనివారం విడుదల చేశారు. 
బెంగళూరులో వెనకబడిన తరగతుల శాఖ 
నిర్వహించిన ఓ కార్యక్రమంలో బొమ్మై మాట్లా 
డుతూ కేవలం హామీలు ఇస్తే ప్రజల జీవితాలు 
మెరుగుపడవని అన్నారు. 'గత ఏడు దశా 
బ్దాల్లో ఈ సౌకర్యాలను ప్రజలకు పంపిణీ చేసి 
ఉన్నట్టయితే ఇవాళ ఈ నిధుల విడుదల అవ 
సరం వచ్చుండేదే కాదు. ఈ నిధులను ఉన్నత 
విద్య మీద ఖర్చు పెట్టి ఉండాల్సింది" అని 
బొమ్మై అన్నారు. 


— 1 ఓ 


క 


80 ఏండ్లు దాటినవాళ్లు ఇంటి నుంచే ఓటు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు 
దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవ 
కాశాన్ని కల్పించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ 
విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని, 
ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తామని వెల్ల 
డించింది. దివ్యాంగులు కూడా ఇంటి నుంచే 
ఓటు వేసేలా ఓ మొబైల్‌ అప్లికేషన్‌ తీసుకొచ్చా 
మని తెలిపింది. 


రెండేండ్లలో 
రూ.4,058 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ 


గాంధీనగర్‌: మద్య నిషేధం 
అమలవుతున్న గుజరాత్‌ మత్తు 
గుప్పిట జోగుతున్నది. గత 
రెండేండ్లలో రాష్ట్రంలో 
రూ.4,058 కోట్ల విలువైన 
డ్రగ్స్‌, రూ.211 కోట్ల లిక్కర్‌ను 
అధికారులు సీజ్‌ చేశారు. 
స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే 
ఈ విషయాన్ని శాసనసభలో వెల్ల 
డించింది. డ్రగ్స్‌, లిక్కర్‌ కేసు 
లతో సంబంధం ఉన్న సుమారు 
8 లక్షల మందిని అరెస్టు చేసి 


'_నట్టుఆ రాష్ట్ర హోంమంత్రి హర్‌ 
' సంఘవి వెల్లడించారు. ఒక్క 


వడోదరలోనే 1,620 కోట్ల విలు 
వైన డ్రగ్స్‌, లిక్కర్‌ను సీజ్‌ చేశా 
మని, ఈ జాబితాలో ఆ జిల్లా 
టాప్‌లో ఉందని పేర్కొన్నారు. 


హవేరి: కర్ణాటకలో మరో 
లంచం వేధింపు ఘటన బయటప 
డింది. సీఎం బొమ్మై సొంత జిల్లా 
హవేరిలో ఒక రైతు ప్రభుత్వ అధి 
కారులకు లంచం ఇవ్వలేక దాని 
బదులు ఎద్దును అప్పజెప్పడానికి 
ప్రయత్నించిన ఘటన జరిగింది. 


' సవనూరు తాలుకాకు చెందిన బాధి 


తుడు యల్లప్ప కథనం ప్రకారం... 
తన ఆస్తి పత్రాలను మార్చాలని 
స్థానిక మున్సిపాలిటీ అధికారులను 
కోరాడు. దానికి రూ.25 వేలు 
లంచం అడిగారు. ఆ మొత్తం 
ఇచ్చినా మరోసారి రూ.25 వేలు 
లంచం ఇవ్వాలని డిమాండ్‌ 


చేశారు. తన దగ్గర అంత డబ్బు 


లేదని, దానికి బదులుగా తన ఎద్దు 
తీసుకోవాలని అతడు ఆ పశువును 
మున్సిపాలిటీ కార్యాలయానికే 
తీసుకొచ్చాడు.ఈ ఘటన 


చర్చనీయాంశంగా మారింది. 


53 రై త గత 8 ఏండ్లలో మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు 
ట్‌ అ య లీ రు న్న * ఫడ్నవీస్‌ హయాంలో -రోజుకు ముగ్గురు 
అ ఉద్ధవ్‌ హయాంలో- రోజుకు ఇద్దరు 
లీ అ షిరీడే హయాంలో- రోజుకు ఐదుగురు 
రైతును రాజును చేసిన తెలంగాణ 


మహారాష్ట్రలో 


'* రోజుకు సగటున 8 మంది బలవన్మరణం 


అన్న దాతకు * పంట నష్టాలు, ఆర్థిక కష్టాలే ఆ 
+ బీజేపీ అధికారంలోకి వచ్చాక పైపైకి 
* తెలంగాణలో పండుగలా ఎవుసం 


దురినాలు 
(©) 


“వద్దు.. వద్దు అని చెప్పినా వినకుండా, 
ఎవుసంలకు దిగిండు నా కొడుకు. కన్న 
బిడ్డవోలే.. ఉల్లి పంటను పెంచిండు.. తీరా 
మార్కెట్‌కు బోతే.. రూపాయి కూడా రాక 
పాయె. పెట్టుబడి, కూలీ, రవాణా, ఎరు 
వుల ఖర్చులు మెడకు సుట్టుకున్నయ్‌. 


(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) 
హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు 


కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి 
వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు 
పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపో 
వడం, మార్కెట్‌ యార్జుల్లోకి తీసుకుపోయిన 


2014లో కేసీఆర్‌ తొలిసారిగా సీఎంగా బాధ్య 
తలు చేపట్టింది మొదలు.. రైతును నిజమైన 
రాజుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఎవు 
సాన్ని పండుగగా మార్చడానికి 80కి పైగా పథ 
కాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలం 
గాణను దేశానికి ధాన్యాగారంగా మార్చారు. 


మ ఫిరంమాల్‌ - కూకట్‌పల్లి 1.55 


వినార్స్‌- en 50011 


(౫ గలేరియా - పంజాగుట్ట 1.10 


జిఎస్‌ఎమ్‌- మదీనాగూడ 5.30 


పివిఆర్‌ - ఎర్రమంజిల్‌ 2.40 


సత్వ మాల్‌ - కవాడిగూడ 2.00 


ఏవి - మూసారంబాగ్‌ 5.25 


ప్లాటినమ్‌ - మీర్‌పేట్‌ 9.25 
ప్లాటినమ్‌ - గచ్చిబౌలి 2.00 


చేసిన అప్పు తీర్చలేక, పారిపోలేక.. సచ్చి 
పోతా అంటుండు.. గదే కోపంల.. మొత్తం 
ఉల్లిని కాల్చేసిండు.. తండ్రిలా ఆదుకోవా 


ధాన్యాన్ని కొనేవారు లేకపోవడం వెరసి మహారా 
ష్టలో రైతన్నలు భారంగా బతుకులు వెళ్లదీస్తు 
న్నారు. వ్యవసాయంలో కష్టాలే మిగలడంతో ఆ 


ఒక్కోరైతుపై ఏటా నే CCPL - మల్కాజ్‌గిరి 2.10 
మంత్రామాల - లత్తాపూర్‌ 5.00 


డి.ఎస్‌.ఎల్‌ - ఉప్పల్‌ 2.35 1827 


రాష్ట్రాలు చేస్తున్న ఖర్చు 


అశోకమాల్‌ - వై.జంక్టన్‌ 5.15 


ల్సిన సీఎం ఏమో.. కోటలో కూసొని సీన్మా రాష్ట్రంలో సగటున రోజుకు ఎనిమిది మంది రైత తెలంగాణ ' రూ. 1,08,917 

జూస్తుండు. 25 ఏండ్లు కండ్లలో పెట్టుకొని న్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర | GEETHA FILM DISTRIBUTORS RELEASE 
న్‌ 5 కర్షాటక రూ. 40,228 

పెంచుకొన్న బిడ్డ సచ్చిపోతే, ఏ తల్లెనా ఏం ప్రభుత్వ గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీజేపీ ౯ 

చేస్తది? ప్రజల్ని పట్టించుకోని... గిట్లాంటి నేతృత్వంలోని ఏక్‌నాథ్‌ షిండే సర్కారు వచ్చిన మహారాష్ట్ర రూ. 39,632 

పాలకుకరు పాతరేస్తది!”' ప్పటి నుంచి గడిచిన 7 నెలల్లో ఏకంగా 1,208 wees రూ. 21,914 


- నాసిక్‌ జిల్లాకు చెందిన మందాబాయ్‌ మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 


k కన INBENBAD wun ll భయం వదు యా జాగత అవసరం 
ది ఆ 


Central Bank of India, Malkajgiri Branch 


తననుతానే పెండ్లి 


we .~- APPLICANT హెచ్‌3ఎన్‌2 వైరస్‌ వ్యాప్తిపై నిపుణులు 24 గంటలు 

MaC.8 Prodhviral and others ...DEFENDANTS జి థీ న్యూఢిల్లీ, మార్చి 11: హెచ్‌8ఎన్‌2 వైరస్‌ వ్యాప్తి తిరక్కుండానే విడాకులు! క | 

Moat No D109, Sasohavana Tornanp, ర్యా పట్ల భయాందోళన అవసరం లేదని నిపుణులు హైదరాబాద్‌, మార్చి 11: అర్దెంటీనాకు a Rae చ 
Jeedimetla Junction, Pocharam, ఠి పేర్కొన్నారు. అయితే ఇన్‌ఫ్లూయెంజా కేసుల పెరు చెందిన సోఫీ మౌరీ అనే 25 ఏండ్ర యువతి 35. ఎ౦ఎ౦ ఎ/సీ - ఆర్‌.టి.సి. క్రాస్‌ O° 
meine, | ఎెండింగ్‌మెటిన్‌! నటం 


గుదలపై నిఘాను పెంచడంతో పాటు తగిన జాగ్రత్త తనను తానే పెండ్లి చేసుకున్నట్టు సోషల్‌ 


ram, | | | ENJOY 4K LASER PROJECTION & DOLBY ATMOS SOUND 
2) ir Kanchsla Venkateshuarlu, రా బటన్‌ నొక్కి కోరిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతు మీడియాలో ప్రకటించింది. ఇందుకు వ 
సం స్యాం. బిర్యానీ కొనుక్కెళ్లొచ్చు న్నారు. కొవిడ్‌ సమయంలో తీసుకొన్న జాగ్రత్తలను సంబంధించి పెండ్లి గౌను వేసుకున్న ఫొటో మరిత్తాషార 10,10, 4.30, 10.50 
3 Me నో Rao, నర Keshava Rao Yate, దేశంలో మొటమొదటిగా కొనసాగించాలని అపోలో హాస్పిటల్స్‌ సీనియర్‌ లను కూడా ఆమె షేర్‌ చేసింది. అయితే, (412 ఫోరంమాల్‌ 10.00, 1,40, 7:05, 10.45 :క శాలిబండ 1.00, 4.40, 10.30 
Vaya Nagar Seanderabad 2 లు సము చెన్నైలో . a కన్సల్టెంట్‌ డాక్టర్‌ తరుణ్‌ సహాని సూచించారు. పెండ్లి గురించి పోస్ట్‌ చేసిన తెల్లవారే తనకు ఇఓ సెంట్రల్‌ - పంజాగుట్ట 4.45, 10.40 2] శివగంగ - దిల్‌సుఖ్‌నగర్‌ 2.15 
before Honorable Presiding Officer-ll on 06-03- కేసుల్లో కేవలం 5 శాతం మందే దవాఖానల్లో చేరు తాను విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు PVR ఆర్‌.కె - బంజారాహిల్స్‌ 1. 30 im ప్రీ గ్ట్‌ క్రట్‌ 
హక నా నా ise బెన్నై, మార్చి 11: ఒక్క బటన్‌ శ] తున్నారని, భయాందోళన అవసరం లేదని ఆమె మళ్లీ సోషల్‌ మీడియాలో ప్రకటిం క్‌ డి జ క్రూ ప్ల 1 0.00, 415 
Sects on fre యాం నొక్కగానే నచ్చిన ఆహారం చేతికొస్తే ! అన్నారు. దేశంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగా చింది. దీంతో ఇప్పుడు ఆమె కథ వైరల్‌గా PVR ఇన్‌కర్లిభ్‌మాల్‌ 10:05, 4.45, 10.40 త్ను! ఎం౦క్యూ బ్‌ -అత్తాఫూర్‌ 1.30, 7.20 
మా! రజ a Rasa reson {sppicaton ఎలా ఉంటుంది? బిర్యానీ వయ ఇద్దరు మరణించినట్టు అధికారులు ధ్రువీకరిం మారింది. కేవలం అందరి దృష్టిని ఆకర్షించ PVR లేయా. పంజాగుట్ట 10.10, 435, 1030 = = క ండఆర్‌. నారపలి 1.30, 7.30 


లకు చెన్నైలో అలాంటి నదుపా | 
యాన్ని అందుబాటులోకి తెచ్చింది ! 


చగా.. మరికొన్ని మరణాలు కూడా చోటుచేసుకున్నాయనే వార్తలు శస్తున్నాము కర్ణాటకలో 
హీరే గౌడ(82) అనే షుగర్‌, బీపీ రోగి ఈనెల 1న హెచ్‌8ఎన్‌2 వైరస్‌ కారణంగా మేరణిం 


డానికే ఆమె ఇలా చేస్తున్నదని కొందరు నెటి 
జన్లు సోఫీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


In accordance with sub section (4) of section 19 of 
the Act, you the defendantsare directedas under:- 


మ ౪5- హైటెక్‌ సిటీ 11.30, 7.00 : కకక ఎఎంటి సినిమాస్‌ - గచ్చిబౌలి 


| న 510 wy fo ates payee or బాయి బీటు క్యూణం(బీవీకే) '  చగా.. హర్యానాలో 56 ఏండ్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ పేషెంట్‌ చనిపోయారు. దేశంలో ఈ అయితే, తనను తానే ఎందుకు పెండ్లి చేసు వష ఎర్రమంజిల్‌ 10.30. 7.30,10.50 10.15, 12.40, 3.45, 7.00, 10.20 
i).To disclose the particulars of properties or assets బిర్యానీ నర్వీసెన్‌. భారత్‌లో మొట్ట ఏడాది జనవరి 2 నుంచి మార్చి 5 వరకు 451 హెచ్‌3ఎన్‌ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుందో, ఎందుకు 24 గంటలు కూడా గడవ పై మూసారంబాగ్‌ 10.00, 4.25, 10.30 : నో! ౧00౪ - ల? 9.45, 3.45, 715 
దల ని మొదటిసారిగా వెండింగ్‌ యంత్రం ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. దేశంలో వైరస్‌ వ్యాప్తి పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నామని, కముందే విడాకులు ఇవ్వాలనుకుంటుందో ౫4౫ పెసన్‌ పైెమ్‌ 10.10, 6.50 ; TPE yg 
A OREO ద్వారా బిర్యానీ కొనుక్కొనే అవకా ! నెలాఖరు నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. ది శ్రియమ్‌ మాల్‌ 5.00, 10.55: 2 దిల్‌సుఖ్‌నగర్‌ 10.00, 4.20 
or secured assets or such other assets and శాన్ని కల్పించింది. కాఅతూర్‌ స అ. చద uu nox 1) ఐడిపిఎల్‌ 10.00, 4.20 
నా ప్రాంతంలో ప్రారంభించిన ఈ నదు శ్‌ “0 యార్‌ 10.30. 430, 1020: చ చందానగర్‌ 10.20, 7.00 
capone ol te అలం | జయలల of పాయాన్ని త్వరలోనే నగరంలోని గర్భిణులు నిద్రకు ముందు కడుపులో నుంచి (0 e052 - 11,15,250 625, 1000 సా ణ్‌ క షా 
iv).You నర్లు mt banter by way of se. lease or మరో 12 ప్రాంతాల్లో కల్పిస్తామని వో టిల్‌ తొ డి ఆట ఎం.పిమాల్‌- 11.00, 350, 10.20 : (| (౧ 
otherwise, except in the ordinary course of his 5, ఆరో భం పా ల 
business any of the assets over which socurly బీవీకే తెలిపింది. బీవీకే వెండింగ్‌ నెిల్‌ోన్లు, కంప్ర్యూటడ్లు వాడొద్దు (22 0౪ MEd మియాపూర్‌ 10.20, 7.00 


10 హలీ నైజిట్ట్‌1010,400,1000 : 
11010 sy aE dn6-s504 10.30, 415, 1000 so 2898-1989 10.00, 4.00, 10:55 
250 4646 900, 12:30,400,700,1055 మే ఎనన - మల్లాపూర్‌ 10.00, 4.25 

ఏ శ |జెపి.- చందానగర్‌ 10.05, 1.15, 7.15 
igs ఉప్పల్‌ 10.16 10,4.30,10.50 50 ాణల్షీకు. -మూసాఫేట్‌ 11.00, 6.00 


భ్రమరాంబ - - కూకట్‌పల్లి 11. 15, 2.30, 6.15, 9.30:లక్ష్మీ - శంషాబాద్‌ 11. 00,2.00,6.00, 9.00 
మెగా -దిల్‌సుఖ్టనగర్‌ 11.15, 2.15, 6.15, 9.15:యాదదిరి 70 ఎ/సి - సంతోష్‌నగర్‌ 
వెంకటరమణపద్యావతి - కాచిగూడ 2.00: 11.00,2.00,6.00,9.00 


జెమిని కాంప్లెక్స్‌ - వరంగల్‌, పివిఆర్‌ఎస్‌2 - వరంగల్‌, లలిత మహల్‌ - నిజామాబాద్‌, పివిఆర్‌ వేణుమాల్‌ 
- నిజామాబార్‌, కిపిఎస్‌ - - ఖమ్మం, తిరుమల - కరీంనగర్‌, విశ్వరూప - కొత్తగూడెం, వెంకటేశ్వర - మంచిర్యాల, 


properties specified or disclosed under serial 


మెకీన్‌లో బిర్వానీ కొనడం చాలా 
నులువు. టబ్‌ స్కిన్స్‌పైన మెనూ వరి 
శీలించి, ఆర్థర్‌ బందరు చన డబ్బు 
లను క్యూర్‌ ఆర్‌ కోడ్‌ ద్వారా లేదా 
ఏటీఎమ్‌ కార్డ్‌ ద్వారా చెల్లిస్తే చాలు. 
ఆ తర్వాత “ఓపెన్‌ డోర్‌” ఆప్షన్‌ క్లిక్‌ 
చేయగానే మీరు కోరిన బిర్యానీ 
బయటకు వస్తుంది. ఇలా ఆహారం 
ఆర్థర్‌ చేయడం భలేగా ఉందని ఓ ! 
వుడ్‌ బ్లాగర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన : 


కాఠర్మండు, మార్చి 11: ఓ వ్యక్తి కడుపులో 
నుంచి వోడ్కా బాటిల్‌ను నేపాల్‌ డాక్టర్లు 
విజయవంతంగా తొలగించారు. కొద్ది 
రోజుల కిందట నుర్చద్‌, అతడి స్నేహితులు 
మద్యం తాగారు. అనంతరం కొందరు 
వోడ్కా బాటిల్‌ను పురీషనాళం ద్వారా 
నుర్సద్‌ శరీరంలోకి ఎక్కించారు. దీంతో 
భరించలేని నొప్పి రావడంతో నుర్చ్భద్‌ దవా 
ఖానలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహిం 
చిన డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి వోడ్కా బాటి 


number 3A of the original application without the 
priorapprovalof the Tribunal. 

v).You shall be liable to account for the sale 
proceeds realized by sale of secured assets or 
otherassets and properties in the ordinary course 


న్యూఢిల్లీ, మార్చి 11: గర్భిణులు నిద్రపోయేందుకు మూడు గంటల ముందే లైట్లు ఆర్పే 
యడం లేదా డిమ్‌ చేయడం ద్వారా మధుమేహం బారిన వడే మువ్హు తగ్గుతుందని శాన్హవే 
త్తలు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్లు, కంవ్యూటర్లకు కూడా నిద్రకు మూడు గంటల ముందు నుంబే 
దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అమెరికాలోని నార్హ్‌వెన్టర్ష్‌ యూనివర్సిటీ వరిశోధకులు 
741 మంది గర్భిణులపై అధ్యయనం జరిపారు. గర్భధారణ మధుమేహం అనేది తల్లికి 
వ్రనూతి సంబంధ నమన్యలు పెంచుతుందని, మధుమేహం, చిత్తవైకల్యం, గుండెజబ్బుల 
మువ్వుత కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శిశువులోనూ దీని వలన పెరిగే 
కొద్దీ స్థూలకాయం, రక్తపోటు వంటి నమన్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. గర్భిణులు 
నిద్రపోవడానికి మూడు గంటల ముందే లైట్లు తగ్గించడం, కంవ్యూటర్లు, ఫోన్లు వాడకపో 


of business and deposit such sale proceeds in 
the account maintained with the bank or financial 
institutions holding security interest over such 
assets. 
You are also directed to file the written statement 
with a copy thereof fumished to the applicant and to 
appear before Debts Recovery Tribunal - Il, 
137౧00 Triveni Complex, Abids, HYDERABAD - 
500001 (T.S.) on 28-04-2023 at 10.30 A.M. failing 
which the application shall be heard and decided in 
yourabsence. 
Given under my hand and the seal of this Tribunalon 


thisthe10th day of March,2023 అనుభవాన్ని వీడియో రూవంలో : వడం మంచిది. ఒకవేళ తప్పనినరిగా వాడాల్సి వస్తే వాటి స్ర్రీన్‌లను అవకాశం ఉన్నంతవ ల్‌ను తొలగించారు. ప్రస్తుతం అతడి ఎవిడి తిరుమల కాంప్లెక్స్‌- మహబూబ్‌నగర్‌, ప్రియ డీలక్స్‌ - కామారెడ్డి, సాయిబాబా - షాద్‌నగర్‌, రామకృష్ణ 
(BY ORDER OF THE TRIBUNAL) పోస్ట్‌ చేశారు. రకు డిమ్‌ చేనుకోవడం మంచిది. గదిలో కూడా నైట్‌ లైట్‌లను వేనుకోవాలి. * అని నార్జ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నది. - బెల్లంపల్లి, శ్రీనివాస - జడ్దర్ల, శ్రీనివాస - సత్తుపల్లి, రంగ - వనపర్తి, రమణ - నాగర్‌కర్నూల్‌, రామకృష్ణ - 


Debts Recovery గా Hyderabad. నకిరేకల్‌, నట్‌రాజ్‌ - హుజూరాబాద్‌, అలంకార్‌ - సూర్యాపేట్‌, లక్ష్మి - కోస్టి, వెంకటేశ్వర - -శొర్రూర్‌ 


వెస్టర్న్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెనర్‌ మింజీ కిమ్‌ నూబించారు. 


10 హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 


నమన్త తెలంగాణ 


| www.ntnews.com 


నాడు.. తెలంగాణలో ఎక్కడ చూనీనా 
చుక్కనీరులేక వడావువడ్డ భూములు. 
చేతినిండా వనిలేక వలసపోయిన 
ఉఊళ్లు.. నేడు.. న రాష్ట్రంలో 
కాకతీయుల స్ఫూర్తి రతో నీఎం కేసీఆర్‌ 
శ్రీకారం చుట్టీన మిషన్‌ కాకతీయ 
వథకంతో ఊరొక ఊట చెలిమె 
అయ్యింది. ప్రతి వల్లె కనుచూవు మేర 
వరుచుకొన్న పచ్చదనంతో కొత్త 
అందాలను నంతరించుకొన్నది. 
వలసెళ్లిన ఊళ్లలో బతుకు నంబురం 
నెలకొన్నది. మిషన్‌ కాకతీయ పథకం 
ప్రారంభించి నేటికి 9 వనంతాలు 
పూర్తయిన నందర్భంగా 

“నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.. 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల కుట్ర 
లతో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. పూడిక చేరి, 
కట్టలు కరిగి.. నిల్వ నీరు లేకుండా బోసిపో 
యింది. తెలంగాణ పల్లె బతుకు ఛిద్రమైంది. 
పల్లెజీవనం పట్నాలకు వలస కట్టింది. ఈ నేప 
థ్యంలో చెరువుల పునరుద్ధరణ అంశం ఉద్యమ 
నినాదమైంది. దీంతో స్వరాష్ట్రంలో ముఖ్యమం 
త్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన 
వెంటనే తొలి ప్రాధాన్యతగా చెరువుల 
పునరుద్ధరణపై దృష్టి సారించారు. 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల 


లెక్క _ తేల్చారు. మొత్తంగా నమస్తే పో 


46,531 చెరువులున్నట్టు గుర్తిం ఛా 
చారు. చెరువుల కింద 24.50 లక్షల 

ఎకరాల ఆయకట్టు ఉందని నిర్జారించ 
డంతోపాటు ప్రతి 'ఏటా 20 శాత౦ పునరుద్ధరిం 
చాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. 2015 
మార్చి 12న నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి 
నియోజకవర్గంలోని సదాశివనగర్‌ పాత చెరువు 
వద్ద సీఎం కేసీఆర్‌ స్వయంగా మిషన్‌ కాకతీయ 
పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ 
నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,627 
చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం 5వ 
దశలో భాగంగా మిగిలిన చెరువుల పునరుద్ధర 
ణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు చెరువు 
లకు సంబంధించి పనులు ప్రారంభించారు. 
మిషన్‌ కాకతీయ పథకం ఇప్పుడు 9 ఏండ్ల 


ఊరొక ఊట చెలిమె 


తెలంగాణ పల్లెకు మిషన్‌ కాకోతీయ'ఫలం 


గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం ఆ ఆయకట్టు రెండో పంటకు పూర్తి భరోసా ఆ భూగర్భ జలాల వృద్ధిలో దేశంలోనే టాప్‌ 


మూగ జీవాలకు తప్పిన గ్రాసం కొరత 6 కల్లుగీత, మత్స్యకార వృత్తులకు కొత్త జీవం 9 దేశానికే ఆదర్శంగా చెరువుల పునరుద్దరణ 


జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు 8 నేటికి పథకం ప్రారంభించి 9 వసంతాలు 6 మిషన్‌ కాకతీయపై 'నమస్తే' ప్రత్యేక కథనం 


మిషన్‌ కాకతీయను ప్రారంభించిన అనంతరం 
(ట్రాక్టర్‌లో మట్టి పోస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (ఫైల్‌) 


మట్టం పైపైకి వచ్చింది. మత్స్య 
పరిశ్రమ గణనీయ వృద్ధిని 


శువులకు నీళ్ల కొరత లేకుండా 
పోయింది. పూడిక మట్టిని 
పంటపొలాలకు తరలించడం 
మూలంగా దిగుబడి గణనీయంగా 
పెరిగిందని అనేక పరిశోధనలు నిగ్గుతేల్చాయి. 
నీటి వనరుల వృద్ధితో తెలంగాణ క్రమంగా 
పూర్వవైభవాన్ని సంతరించుకొన్నది. పల్లెలు 
పచ్చదనంతో కళకళలాడుతుండగా రాష్ట్రంలో 
గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గిపోతు 
న్నాయి. ఏటికేడు రాష్ట్రంలో సాధారణ వర్ష 
పాతం కూడా పెరుగుతున్నది. ఒక్క మాటలో 
చెప్పాలంటే మిషన్‌ కాకతీయ పథకం పల్లెకు 
జీవం పోయడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 
బలోపేతానికి ఊతమిస్తున్నది. ఈ పధకం ఫలి 
తాలపై యావత్‌ దేశమే ప్రశంసలు కురిపిస్తు 
న్నది. నీటిరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యా 


మిషన్‌ కాకతీయ చెరువు వునరుద్దరణలో భాగంగా 
పూడిక మట్టిని ఎత్తిపోస్తున్న మంత్రి హరీశ్‌రావు (ఫైల్‌) 


పెరిగిన భూగర్భజలాల మట్టం 
(భూగర్భజలాల వృద్ధిలో 
89.5 శాతంతో దేశంలోనే టాప్‌) 
గః రు 
(భూమినుంచి 
న © 9 రి లోతులో) 
Q సా: M 
అల౭౯€ గా, + 
నా! Q © .... 
© వ కా 
కా 
4 
M 
ఇ 
NoHo వ వా 
clr lols lol. 
Sho ls 2 వ వ్‌ 


కారణం. ఇటీవలే పంజాబ్‌ సీఎం భగవంత్‌ 
మాన్‌, రాజస్టాన్‌ అధికారులు స్వయంగా వచ్చి 


కమాండ్‌ ఏరియాలోని ప్రతి వాగుపైనా భూగ 
ర్భజలాలు పెరుగుతుండటంతోపాటు మత్స్య, 
పాడి పరిశ్రమ ఇలా మొత్తంగా గ్రామీణ ఆర్థిక 
వ్యవస్థను పరిపు పుష్టం చేస్తున్నారు. చెరువులను 
నింపడంలో సీఎం మానసపుత్రిక కాళేశ్వరం 
ప్రాజెక్టే కీలకభూమిక పోషిస్తున్నది. మూడేండ్ల 
క్రితం అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం 
ప్రాజెక్టు తెలంగాణ రూపురేఖలను మారుస్తు 
న్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీ 
జలాశయాలను నిర్మించడంతోపాటు ఎస్సా 
రెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్‌, సింగూరు, 
ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద 
కాలువ తదితర ప్రాజెక్టులను లింక్‌ చేశారు. 
తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. 
అలాగే, వాటి కింద ఉన్న చెరువులు నిండుకుం 
డల్లా మారిపోయాయి. ఇప్పటికే 46 వేలకు 
పైగా చెరువుల్లో దాదాపు 20 వేలకుపైగా అను 
సంధానించి.. నిరంతరం నీరుండేలా చూస్తు 
న్నారు. వరంగల్‌ జిల్లాలో చెరువులను దేవా 


బ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయి 
ల్‌సాగర్‌, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి 
పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వాటి 
పరిధుల్లోని చెరువులను ఏడాది పొడవునా 
నింపుతున్నారు. ఫలితంగానే సాగు విస్తీర్ణంలో 
తెలంగాణ రికార్డు నమోదు చేస్తున్నది. 


రెండు పంటలకు భరోసా 


భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసం 
ధానించడంతో చెరువుల కింద రెండు పంట 
లకు పూర్తి భరోసా లభిస్తున్నది. చెరువుల కింద 
ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతూ 
వస్తున్నది. తెలంగాణలోని 46,571 చెరువుల 
కింద 25,92,487 ఎకరాల విస్తీర్ణంలో ఆయ 
కట్టు ఉంది. పూర్వ కాలంలో చెరువులన్నీ జల 
కళతో ఉట్టిపడేవి. అందుకే ఇంత భారీ విస్తీ 
రంలో పంటలు సాగయ్యేవి. కానీ ఉమ్మడి 
పాలకుల నిర్లక్ష్యంతో అది క్రమేణా తగ్గుతూ 
వచ్చింది. మొత్తంగా చెరువుల ఉనికి ప్రశ్నార్థ 
కంగా మారడంతో ఆయకట్టు కూడా వెలవెల 
బోయింది. 2008-09 నుంచి ఏడాదికి సరా 
సరిన 5-6 లక్షల ఎకరాలకు మించి సాగు 
కాని దుస్థితి. అదీ సమృద్ధిగా వర్షాలు కురి 
సిన సందర్భాల్లోనే. యాసంగిలో 
అయితే మరీ నామమాత్రం. మిషన్‌ 
కాకతీయ పథకం అనంతరం చెరువుల్లో 
8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం 
పెరుగగా, ఏకంగా 15.05 లక్షల ఎకరాల 
ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. అదే 
సమయంలో చెరువులను ప్రాజెక్టులకు 
లింక్‌ చేయడం వల్ల ఆయకట్టుకు పూర్తి 
భరోసా లభించింది. గతంలో 2014- 
15లో చెరువుల కింద వానకాలం, 
యాసంగి పంటల సాగు విస్తీర్ణం 
6,95,575లు కాగా, ఈ ఏడాది ఏకంగా 
సుమారు 18 లక్షల ఎకరాలకుపైగా సాగ 
వుతుండటం విశేషం. ప్రాజెక్టులతో అను 
సంధానించడం ద్వారా దాదాపు 6 లక్షల 


క. 


మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్దరణ వివరాలు... 


దశలు | చెరువులు | ఆయకట్టు | తీసినపూడిక| ఖర్చు పెరిగిన నిల్వ 
(లక్షల | (లక్షల క్యూబిక్‌ నీటిమట్టం సామర్ధ్యం 
ఎకరాలు) మీటర్లు) 
ఫేజ్‌1 | 7,959 6.92 1,145.87 |2,522.64 | 6.75 | 4.05 
ఫేజ్‌2 | 8,911 6.87 929.95 |3,204.17 | 5.08 | 3.28 
ఫేజ్‌౩ | 6,085 4.10 266.47 |1,618.20| 1.62 | 0.94 
ఫేజ్‌ 4 | 4,672 3.32 106.99 | 1,390.31 0.7 0.38 
మొత్తం 27,627 21.21 2,449.28 |8,735.32 | 14.15 | 8.65 
prc 
కొన్ని భారీ, మధ్యతరహా మార్చి8 నాటికి 
ప్రాజెక్టులు, లింక్‌ చేసిన చెరువుల్లో నీటి నిల్వలు 
చెరువులు. || క్యాటగిరీ చెరువుల సంఖ్య 
నా 25 శాతం నిండినవి 11,885 
క్షు చెరువుల సంఖ 
— వుల నర 25-50శాతం 9,920 
కాళేశ్వరం లై16 50-75 11,393 
(ప్రధాన కాలువలతో) 
75-100 9,809 
ఎస్సారెస్పీ 1 1,304 
ఎస్సారెస్పీ 2 me మత్తడి పడుతున్నవి 863 
నాగార్జునసాగర్‌ 574 మొత్తం 43,870 
దేవాదుల 2,000 
నిజాంసాగర్‌ 313 నీళ్లు కండ్ల వడితే 
ల 
ఎస్‌ఎల్‌బీసీ 251 బంగారం దొరికినట్టే ఉండె 
కల్వకుర్తి, 
అ re కట్నం కింద మా మామ నాకు పది 
పంపాడు. ఆ 300 ఆవులు ఇచ్చిండు. ఇప్పుడు నా దగ్గర 
సింగూరు 167 Wy 
200 ఆవులున్నయ్‌. తెలంగాణ రాక 
ఇతర ప్రాజెక్టులు, ముందు ఆవులకు నీళ్లకు, మ్యాతకు 
రిజర్వాయర్ల ద్వారా | 1,360 మస్తు తిప్పలుపడ్డ. నీళ్లు లేక ఎక్కడా 


(నోట్‌: ఇవి గతేడాది వరకు 
అనుసంధానించిన వే. ప్రస్తుతం అందుకు 
సంబంధించి ప్రాజెక్టులు, ఎత్తిపోతల 
పథకాల వారీగా పూర్తి లెక్కలు తీస్తున్నారు. ) 


మస్తుగ కల్లు వార్తంది 


ఎప్పుడో 20 ఏండ్ల కింద కాలు 
వలు తవ్విన్రు. అయినా నీళ్లు 
ఇచ్చింది లేదు. కేసీఆర్‌ సార్‌ 
నిర్మించిన 
కాళేశ్వ 
రంతో మా 


కష్టాలు 
పోయి 
నయ్‌. కెనా 
ల్‌కు ఠంచ 
న్‌గా నీళ్లు 
ఇడుస్తున్నరు. చెరువులను నింపు 
తున్నరు. ఎండిపోవుడనే ముచ్చట 
లేకుంటయింది. ఇప్పుడు ఎక్కడ 
జూసినా నీళ్లంటే నీళ్లు. శెర్వు 
నిండుగ ఉండవట్కనే తాళ్లు 
జోరుగా పారుతున్నయ్‌. రోజుకు 


ఇంత గరికపోసగూడ ఉండకపోయేది. 
మా తారుపల్లి 
నుంచి 70 కిలో 
మీటర్ల 
దూరంల ఉన్న 
రామగిరి 
ఖిల్లాకు కొట్టుకు 
పోయేటోన్ని. 
ఏడన్న బాయి 
లళ్ల నీళ్లు కళ్లవడితే బంగారం దారికినట్టు 
సంబురపడేటోళ్లం. కేసీఆర్‌ సర్కారు 
వచ్చినంక ఆ తిప్పలన్నీ తప్పినయ్‌. 
శెర్లు, కుంటలు మంచిగయినయ్‌. 
గోదారి ఎత్తిపోసుడు మొదలు వెట్టిన 
సంది ఏ శెర్వు జూసినా, కుంట జూసినా 
నీళ్లే. ఎటుచూసినా పచ్చగ కనవడుతు 
న్నది. ఇప్పుడు మా వూరికి దగ్గర పట్లనే 
ఉన్న ఖాళీ జాగల్ల మంద పెడుతున్న. 
ఇప్పుడు మంచిగనిపిస్తంది. 
- సంగని సంపత్‌, తారుపల్లి 
(కాల్వశ్రీరాంపూర్‌ మండలం, 
పెద్దపల్లి జిల్లా) 


మిషన్‌కాకతీయకు | మిషన్‌ కాకతీయ 


కాలంలోనే అద్భుత ఫలితాలను అందిస్తున్నది. వరణవేత్తలు వేనోళ్ల కొనియాడుతున్నారు. మిషన్‌ కాకతీయ పథకం ఫలితాలను తెలుసు దుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. ఎకరాలకు పైగా ఆయకట్టుకు యాసంగిలో నాకు 10 బాటిళ్ల కల్లు అయితంది. ముందుతెగిన | తర్వాత తెగిన 
ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ సం గణనీ అలాగే, అనేక రాష్ట్రాలు మన మిషన్‌ కాకతీయ కోవడం విశేషం. నీటి వనరుల సంరక్షణ, చెరు రామప్ప, లక్నవరం, పాకాలవంటి కాకతీ నీటి భరోసా లభించింది. ప్రాజెక్టులతో వెయ్యికి తక్కువగాకుండా సంపా చెరువులు చెరువులు 
యంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల పథకాన్ని ఆదర్శంగా తీసుకొంటుండటం గర్వ వుల పరిరక్షణ అంశంలో ఇప్పుడు యావత్తు యులు నిర్మించిన చారిత్రక జలాశయాలను చెరువుల అనుసంధానం మొత్తంగా పూర్త యించుకుంటున్న. ఏడాది | చెరువులు చెరువులు 
దేశానికే ఈ పథకం దిక్సూచిగా నిలుస్తున్నది. కూడా దేవాదులలో భాగం చేశారు. అలాగే, యితే గతంలోని పూర్తిస్థాయి ఆయ - గోపగాని [నానా 930 
రాషంలో పెరిగిన వర వపు రోజులు.. (2015-22) ఖమ్మం జిల్లాలోనూ సీతారామ, భక్తరామదాసు కట్టుకు రెండు పంటలకు భరోసా శ్రీనివాస్‌గౌడ్‌, sony 1251 43 
S గొలుసుకట్టు మరో మెట్టు.. ఎత్తిపోతల పథకాలతో లింక్‌ చేశారు. మహబూ _ లభించనున్నది 'తిర్మలాపూర్‌ 2011 ౩9౩ 125 
పెరిగిన వర్షపాతం రాష్ట్రవ్యాప్త సగటు 41-85 మిల్లీ మీటర్లు | 3 | షై: ర్మలాఖూ 
న్‌ా న్‌ మ. మిషన్‌ కాకతీయ ఆశయాన్ని నెరవేర్చేందుకు (చిట్యాల, భూపాలపల్లి 2012 659 1006 
ఎలాం కురిస దాలు 40,50ముంచి 62-80 రాజులకు ప సీఎం కేసీఆర్‌ మరో బృహత్తర ఆలోచన చేశారు. es జయశంకర్‌ జిల్లా) 2013 | 1,868 20 
తగ్గిన రాష్ట్ర ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీలు... (2016లో 40డిగ్రీలు అత్యధికం చెరువులకు శాశ్వత జలకళను తీసుకొచ్చేందుకు కా men 05 
నిరుడు 38.2 డిగ్రీలు అత్యధికం) ప్రణాళికలను రూపొందించారు. అందులో జవ 
భాగంగానే ప్రాజెక్టులకు చెరువులను అనుసం భూగర్హ జలాల లభ్యత, 
రాష్ట్రంలో పాలు, మాంసం, చేపల ఉత్పత్తిలో సాధించిన వృద్ది ధానించాలని నిర్ణయించారు. మొత్తంగా ప్రాజె అ 
0 QO pam (3) చద 
త్త క్‌ క్టుల కమాండ్‌ ఏరియాలోని 20 వేలకుపైగా అందులో వినియోగం తీరు.. 
క్యాటగిరీ 2౮1 13 ౨2122 బృద్గి(కాకం) చెరువులను ప్రాజెక్టులతో లింక్‌ చేయాలని సంవత్సరం టీఎంసీలు | వినియోగశాతం 
మాంసం ' 5.5 లక్షలు (మెట్రిక్‌ టన్నులు) | 10.85లక్షలు (మెట్రిక్‌ టన్నులు) 115 లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే అందులో 10 2019-20 534 50శాతం 
చేపలు 2.60 లక్షలు (మెట్రిక్‌ టన్నులు) | ౩.76 లక్షలు (మెట్రిక్‌ టన్నులు) | 44.61 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులకు లింక్‌చేసి, mae ద mmm 
పాలు _ 4.180 (వెయ్యిటన్నులు) 6.100 (వెయ్యిటన్నులు) 45.93 నదీ జలాలతో నింపుతున్నారు. ఫలితంగా 
టీ ఇరాక్‌ ఆ 
ఇనపూయలాప.  మరాఠా;దాలో గులాబీ జెండా రెపరెపలాడాలి క ౪ పరిక్షలు వాయిదా 
A 9, 
అప్రమత్తంగా ఉండండి వ్‌ డ్‌ టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ 15, 16 తేదీల్లో జరగనున్న వెటర్నరీ అణ 


9 కేంద్ర వైద్యశాఖ ఆదేశాలు 


హైదరాబాద్‌, మార్చి11 (నమస్తే 
తెలంగాణ): దేశంలో హెచ్‌1ఎన్‌1, 
హెచ్‌8ఎన్‌2 ఇన్‌ప్లూయెంజాతోపాటు 
శ్వాససంబంధిత సమస్యలు పెరిగిపో 
తున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని 
రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా 
ఉండాలని కేంద్ర వైద్య, కుటుంబ 
సంక్షేమ శాఖ సూచించింది. ఈ 
మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర 
పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, 
కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి 
రాజేశ్‌భూషణ్‌ శనివారం ప్రత్యేకంగా 
లేఖ రాశారు. ఇన్‌ప్లూాయెంజాతో 
పాటు శ్వాసకోశ సంబంధిత కేసులు 
అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నా 
యని వివరించారు. అడినో వైరస్‌ 
వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలను 
చేపట్టాలని సూచించారు. ప్రజలకు 
అవగాహన కల్పించాలని, వైద్యశా 
అల్లో కావాల్సిన మందులు, పరిక 
రాలు, ఆక్సిజన్‌ తదితర వాటన్నిం 
టినీ ముందస్తుగా సమకూర్చుకోవా 
లని పేర్కొన్నారు. 


ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో 
అన్ని స్తానాల్లో పోటీ చేస్తాం 

౨ త్వరలో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ 
కో-ఆర్డినేటర్లను నియమిస్తాం 

9 పార్టీ విస్తరణకు పక్కా 
ప్రణాళికతో ముందుకెళ్తాం 

9 కిన్వట్‌ సమావేశంలో 
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక 
సంస్థల ఎన్నికల్లో గులాబీ? జెండా రెపరెపలా 
డాలిని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ 
నేత, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకర 
ణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మరాఠ్వాడాలో బీఆ 
ర్‌ఎస్‌ అన్ని స్టా స్తానాల్లో పోటీ చేసి విజయం సా 
ధించాలని సూచించారు. స్థానిక స సంస్థల ఎన్ని 
కల షెడ్యూల్‌ వచ్చేలోగా అభ్యర్థుల ఎంపిక 
పూర్తి చేస్తామని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 
ముందుకు సాగాలని కోరారు. మరార్వాడా 
ప్రాంతంలోని కిన్వట్‌ తాలూకా దయాళ్‌ 
ధనోరా గ్రామంలో శనివారం ప్రముఖ ఆధ్యా 


మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 


త్మిక గురువు రాంరావ్‌ బాపూ మహరాజ్‌ విగ్ర 
హ ప్రతిష్ట మహోత్సవంతో మంత్రి పాల్గొని 
మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీ 
ఆర్‌ మహారాష్ట్ర స్థానిక స సంస్థల ఎన్నికల్లో అన్ని 
స్థానాల్లో పోటీ శీస్తామని ప్రకటించిన నేప 
థ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని 
కోరారు. మహారాష్ట్రలో కోఆర్డినేటర్లను నియ 
మించి పార్టీ విస్తరణకు పక్కా ప్రణాళికతో 
ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వర 
లోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారం 


ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలో అమ 
లవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు 
తమ రాష్ట్రంలో కూడా "అమలుచేయాలని 
మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల ప్రజలు కోరు 
కుంటున్నారని పేర్కొన్నారు. . రాంరావ్‌ బాపూ 
గిరిజనుల ఐక్యత కోసం అహర్నిశలు కృషిచేశా 
రని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని 
మంత్రి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పిఠాధిపతిగా 
ధర్మపరిరక్షణ, బంజారాల శ్రేయస్సు కోసం 
విశేష సేవలు అందించారని తెలిపారు. 


దశలవారీగా 
ఆలయాల అభివృద్ది 


సీఎం కేసీఆర్‌ దశలవారీగా రాష్ట్రంలో 
ని ప్రధాన ఆలయాల అభివృద్ధికి కృషి చే 
స్తున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలి 
పారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ 
లోని సంకటహరణ హనుమాన్‌ ఆల 
యాన్ని ఆయన శనివారం దర్శించుకొని 
పూజలు చేశారు. నవగ్రహ విగ్రహ ప్రతి 
ష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. 
అనంతరం ఆయన మాట్లాడారు. పున 
ర్నిర్మించిన యాదాద్రి ఆలయం నేడు ప్ర 
పంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపు 
దిద్దుకున్నదని చెప్పారు. ప్రతిపాదనలు 
తెప్పించుకొని దశలవారీగా ఆలయాలకు 
నిధులు మంజూరు చేస్తున్నట్టు వివరిం 
చారు. పుప్పాలగూడ హనుమాన్‌ ఆల 
యాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా 
మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ 
చైర్మన్‌ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


మెక్‌డోనాల్డ్స్‌లో బాలుడిపై ఎలుక దాడి 


* తొడపై తీవ్రగాయాలు 
* కుట్లు వేసిన డాక్టర్లు.. హోటల్‌పై కేసు 
* హైదరాబాద్‌లో ఘటన 


కుత్చుల్లాపూర్‌, మార్చి 11: తల్లిదండ్రు 
లతో కలిసి మెక్‌డోనాల్డ్స్‌ రెస్టారెంట్‌కు వెళ్లిన 
ఎనిమిదేండ్ల బాలుడిపై ఎలుక దాడి చేసింది. 
బాలుడికి రెండుచోట్ల తీవ్ర గాయాలు కావ 
డంతో వైద్యులు కుట్లువేసి చికిత్స అందిం 
చారు. రెస్టారెంట్‌ యాజమాన్యంపై బాలుడి 
తండ్రి పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు 
చేశారు. అసలు ఏం జరిగిందంటే.. హైదరా 
బాద్‌ పేట్‌ బషీరాబాద్‌లోని హైటెన్షన్‌ లైన్‌లో 
ఎస్పీజీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ 
రెస్టారెంట్‌కు ఈ నెల 9న ఆర్మీ అధికారి 
సేవియో హెన్రిక్యూస్‌ తన కుటుంబంతో 
కలిసి వచ్చారు. డైనింగ్‌ ఏరియా పక్కన ఉన్న 
వాష్‌రూమ్‌లో నుంచి పెద్ద ఎలుక ఒక్కసా 


రిగా బయటకు వచ్చి సమీపంలో కూర్చున్న 
ఆయన కుమారుడు డ్వాయిని హెన్రిక్యూస్‌ 
పైకి ఎక్కి నిక్కర్‌లోకి చొరబడింది. భయంతో 
బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన 
తండ్రి కొడుకు నిక్కర్‌లో నుంచి ఎలుకను 
తీసి బయటకు విసిరాడు. అప్పటికే ఎలుక 
బాలుడి తొడపై పంటితో రెండుచోట్ల 
తీవ్రంగా గాయపర్చింది. హుటాహుటిన 
బోయిన్‌పల్లిలోని దవాఖానకు తరలించగా 
అక్కడి వైద్యులు టెటానస్‌, యాంటి రేబిస్‌డో 
స్‌లు ఇచ్చి కుట్లు వేశారు. హోటల్‌లో బాలు 
డిపై దాడి చేసిన ఎలుక దృశ్యాలు సీసీటీవీలో 
రికార్డు కావడంతో అవి సోషల్‌ మీడియాలో 
వైరల్‌ అయ్యాయి. కనీస నిబంధనలు పాటిం 
చకుండా నిర్వహిస్తున్న హోటళ్లపై చట్టరీత్యా 
చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ 
చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు 
న్నామని సీఐ ప్రశాంత్‌ తెలిపారు. 


అంతర్రాష్ట్ర 


* రియల్‌ ఎస్టేట్‌, ఆన్‌లైన్‌ 
ట్రేడింగ్స్‌తో కోట్ల దందా 

* 2019 నుంచి తప్పించుకు 
తిరుగుతున్న ఉపేందర్‌ 

* చాకచక్యంగా అరెస్టు చేసిన 
రాష్ట్ర సీఐడీ పోలీసులు 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 
గాణ): నాలుగేండ్లుగా తప్పించుకు తిరుగు 
తున్న అంతర్రాష్ట్ర ఫ ఘరానా మోసగాడు సూరి 
నేని ఉపేందర్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు 
శనివారం అరెస్టు చేశారు. గాలా చంద్రశేఖర్‌ 
గుప్తా, సూరినేని ఉపేందర్‌ తమ ఏజెంట్ల 
ద్వారా ఆన్‌లైన్‌ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో 
ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన అనేక మందిని 
మోసగించారు. భారీ రాబడి వస్తుందని 


ఆరిక మోసగాడు అరెసు 
టి A) 


నమ్మించి 2017 నుంచి 
రూ.కోట్లలో డబ్బులు దండుకు 
న్నారు. వీరి మోసాలపై 
2020లో పోలీసులకు ఫిర్యాదు 
చేయడంతో తెలంగాణ పోలీ 
సులు విచారణ చేపట్టి.. 2021 
జనవరిలో చం ద్రశేఖర్‌ను అరెస్టు 
చేశారు. అప్పటి నుంచి ఉపేందర్‌ 
తప్పించుకొని తిరుగుతున్నాడు. 
సూరినేని ఉపేందర్‌కు మధ్యతరగతి ప్రజల 
నుంచి కోట్ల రూపాయలు మోసగించిన 
చరిత్ర ఉన్నట్టు తెలంగాణ సీఐడీ అడిషనల్‌ 
డీజీ మహేశ్‌ భాగవత్‌ తెలిపారు. వైజాగ్‌లోని 
అక్కయ్యపాలెంలో సూరాకాశ ఇన్‌ఫ్రా 
ప్రాజెక్ట్స్‌ పేరుతో ఉపేందర్‌ ప్రజలను మోస 
గించాడని పేర్కొన్నారు. బెంగళూరులో 
చంద్రశేఖర్‌తో కలిసి ఎస్‌ఆర్‌ బ్లూచిప్స్‌, హెచ్‌ 


ఉపేందర్‌ 


ఎస్‌ఆర్‌ లేఅవుట్స్‌ పేరుతో 
వందల కోట్ల రూపాయల 
మోసాలకు తెగబడినట్టు వెల్ల 
డించారు. ఈపీసీ ఈ-వాలెట్‌, 
డేర్‌ 2 డ్రీమ్‌ నెట్‌వర్క్‌, తిరుప 
తిలో బాలాజీ రియల్‌ ఎస్టేట్‌ 
ఓ వెంచర్స్‌ పేరుతో కూడా ప్రజ 
లను ఉపేందర్‌ వంచించినట్టు 
తెలిపారు. కర్ణాటకలో జరిగిన 
ఆంబిడెంట్‌ ఫైనాన్షియల్‌ స్కామ్‌లో చంద్రశే 
ఖర్‌, ఉపేందర్‌ సూత్రధారులుగా ఉన్నారు. 
ఇటు ఈడీ, కర్ణాటక సీఐడీ, వైజాగ్‌ పోలీ 
సులు, తెలంగాణ పోలీసులు ఉపేందర్‌ కోసం 


0 


గాలిస్తుండగా.. తెలంగాణ సీఐడీకి చిక్కాడు. 
ఈ వైట్‌కాలర్‌ మోసగాడిని పట్టుకునేందుకు 
అహర్నిశలు శ్రమించిన సీఐడీ పోలీసులను 
ఏడీజీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు 


సర్జన్‌ పరీక్షలు వాయిదా 
* త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తాం 
* టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ 

అనితా రామచంద్రన్‌ 
హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలం 


గాణ): మున్సిపల్‌ శాఖలో టీపీబీవో పోస్టుల 
భర్తీకి ఆదివారం నిర్వహించనున్న, ఈ నెల 


క్రర్‌ సాధనా పరాశర్‌ తెలిపారు. 


ఇగ్నో వర్గాలు తెలిపాయి. 


+ దిద్యా- ఉద్యోగసమాచారం 


* సీఎస్‌ఐఆర్‌ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదల 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ నోటి 
ఫికేషన్‌ విడుదలైంది. 2022 డిసెంబర్‌, 2028 జూన్‌ మాసాల్లో నిర్వహించాల్సిన 
నెట్‌ ఎంట్రెన్స్‌ షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల 
చేసింది. అభ్యర్థులు ఏప్రిల్‌ 10 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు 
చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో కీ ఫీజు చెల్లించడంతో 
పాటు ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు తప్పుల సవరణకు అవకాశమిచ్చారు. "ఆన్‌లైన్‌లో 
కంప్యూటర్‌ బేస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో ఈ ఏడాది జూన్‌ 6, 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వ 
హిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ అట్మాస్పియరిక్‌, ఓషియన్‌, 
ష్లానెటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టులకు ఈ 
పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం https 
:/ [csirnet.nta.nic. in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఎన్టీఏ పరీక్షల విభాగం డైరె 


9 ముగిసిన టెక్నికల్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ తుది పరీక్షలు 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ 
రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) ఆధ్వర్యంలో ఎస్‌సీటీ ఎ ఎస్‌ఐ (ఐటీ అండ్‌ 
సీవో), ఏఎస్‌ఐ (ఎఫ్‌ ఫ్‌పీబీ) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 
ఎస్‌ఐ పోస్టులకు, మధ్యాహ్నం ఏఎస్‌ఐ పోస్తులకు పరీక్షలు నిర్వహించగా మొత్తం 
77.98 శాతం మంది హాజరయ్యారు. ఎస్‌సీటీ ఎస్‌ఐ (ఐటీ అండ్‌ సీవో) పోస్టులకు 
4,099 మంది అర్హత సాధించగా 8,288 మంది (78.8 7శాతం) హాజరయ్యారు. 
ఎస్‌సీటీ ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు 2,008 మంది అర్హత సాధించగా 1,526 
(76 శాతం) మంది తుది పరీక్షలకు హాజరయ్యారు. త్వరలోనే ఈ పరీక్షల 'కీ'ని 
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు బోర్లు పేర్కొన్నది. 


9 20తో ముగియనున్న ఇగ్నో ప్రవేశాల గడువు 


హైదరాబాద్‌, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఇందిరాగాంధీ జాతీయ సార్వ 
త్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల గడువు సమీపిస్తున్నది. 
ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ ప్రోగ్రాముల్లో చేరేందుకు ఇగ్నో దరఖాస్తులను ఆహ్వానించింది. 
ఈ మేరకు సర్టిఫికెట్‌, సెమిస్టర్‌ బేస్ట్‌ ప్రోగ్రాముల్లో చేరేందుకు ఈ నెల 14 వరకు, 
యూజీ, పీజీ ఇతర ప్రోగ్రాముల్లో చేరేందుకు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని 


స్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను తాత్కాలికంగా వాయి 
దా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా 
రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎ 
స్‌పీఎస్సీ కంప్యూటర్‌ హ్యాక్‌ అయ్యిందని, 
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రెండు 
పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 
త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని, 
కంప్యూటర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పోలీసు 
లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 


చెడ 


నమస్త తెలంగాణ 


www.ntnews.com 


12 | హైదరాబాద్‌, ఆదివారం 12 మార్చి 2028 


మూదీశ్‌ కాల్‌తో మునక . 


నిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ యూనివేతకు దారితినిందిలా.. శ 


కాలిఫోర్నియా, మార్చి 11: అమెరికాలో 
ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన 
అక్కడి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ 
కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి 
బీజం పడింది గత వారమే. ఎస్‌వీబీ క్రెడిట్‌ 
(రుణ పత్రాలు, బాండ్లు) డౌన్‌ గ్రేడ్‌ చేయను 
న్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ 
సర్వీసెస్‌... ఎస్‌వీబీ మాతృసంస్థ ఎస్‌వీబీ ఫైనా 
న్షియల్‌ గ్రూప్‌నకు ఆందోళనకరమైన వార్తని 
చేరవేసింది. మూడీస్‌ నుంచి ఆ ఫోన్‌కాల్‌తో 
వెనువెంటనే జరిగిన పరిణామాలు 2008 
లేమాన్‌ బ్రదర్స్‌ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో 
పెద్ద బ్యాంక్‌ దివాళాకు కారణమయ్యాయి. ఈ 
పరిణామాలతో సంబంధం ఉన్న వ్యక్తులు 
అందించిన వివరాలివి... 
ఢి అధిక వడ్డీ రేట్ల కారణంగా ఎస్‌వీబీ పెట్టు 
బడి చేసిన ట్రెజరీ, కార్పొరేట్‌ బాండ్ల విలు 
వలు (బ్యాంక్‌ ఆస్తులు) పడిపోయాయి. 
దాంతో ఎస్‌వీబీ చెల్లింపు సామర్ధ్యం తగ్గు 
తుందన్న అంచనాలతో అది జారీచేసిన 
రుణపత్రాలు, బాండ్లను డౌన్‌గ్రేడ్‌ చేయ 
నున్న కాల్‌ మూడీస్‌ నుంచి అందింది. 
% డౌన్‌గ్రేడ్‌ అయితే బ్యాంక్‌ ఆర్థిక ఆరోగ్యం 


si conValley Bank 


ha ae 


యి 


అయితే ఈ లావాదేవీ తాత్కాలికంగా 
బ్యాంక్‌కు నష్టం తెచ్చిపెడుతుంది. తన 
షేర్ల విక్రయంతో నిధులు సమీకరించడం 
ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకుని, డౌన్‌గ్రే 
డ్‌ను తప్పించుకోవచ్చన్నది ఎస్‌వీబీ 
యోచన. 

ఈ వారమే మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ ముంచుకొ 
స్తుందన్న విషయం తెలుసుకున్న ఎస్‌వీబీ 
అధికారులు హుటాహుటిన 2.25 బిలి 
యన్‌ డాలర్ల పేర్ల విక్రయానికి ప్రయ 
త్నాలు మొదలుపెట్టారు. అందులో 500 
మిలియన్‌ డాలర్ల పేర్లను కొనేందుకు జన 
రల్‌ అట్లాంటిక్‌ ముందుకు వచ్చింది. మరో 
పెద్ద ఇన్వెస్టరు ఎస్‌వీబీ కోరుకున్నంత త్వరి 


ఎస్‌వీబీ మస్క్‌ ఆసక్తి 


కొద్ది నెలల క్రితం ట్విట్టర్‌ను టేకోవర్‌ . 
: చేసిన టెస్తా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ తాజాగా | 
' సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పట్ల ఆసక్తి ప్రద | 
; రించారు. ఎస్‌వీబీ ఆస్తుల్ని వికయించడా : 
: నికి అమెరికా రెగ్యులేటర్లు రిసీవర్‌ను : 
: నియమించిన నేపథ్యంలో 'ఎస్‌వీబీని : 
: ట్విట్టర్‌ కొనుగోలు చేసి, దానిని డిజిటల్‌ : 
: బ్యాంక్‌గా మార్చే ఆలోచన చేయాలి” 
1 అంటూ రాజేర్‌ సీఈవో మిన్‌ లియాంగ్‌ | 
టాన్‌ ట్వీట్‌ చేశారు. అందుకు బదులుగా ' 
: మస్క్‌ స్పందిస్తూ అటువంటి అలోచనను 


పట్ల తమ ఇన్వెస్టర్లు, ఖాతాదారుల 
విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళనతో 
ఎస్‌వీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రెగ్‌ బెకర్‌ 
బృందం సలహా కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ 
బ్యాంక్‌ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ను సంప్రదిం 
చింది. మూడీస్‌తోనూ, ఇతర రేటింగ్‌ ఏజె 
న్సీలతో సమావేశాలు జరిపేందుకు 
న్యూయార్క్‌ తరలివెళ్లింది. 


దేశీయ స్టార్టప్‌లకు షాక్‌ 


అంతర్జాతీయ స్టార్దప్‌ల్లో పెట్టుబడులకు 
ప్రత్యేక స సంస్థగా పేరొందిన సిలికాన్‌ వ్యాలీ 
బ్యాంక్‌ మూసివేతకు గురికావడంతో భార 
త్‌లోని స్టార్టప్‌ సమాజం షాకయ్యింది. ఎస్‌ 
వీబీ ఖాతాదారుల్లో సాఫ్ట్‌వేర్‌ యూనీకా 
ర్న్‌లు, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) 
కంపెనీలు ఉన్నాయి. చాలావరకూ సాస్‌ 
కంపెనీలు భారత్‌ కేంద్రంగా కార్యకలా 
పాలు నిర్వహిస్తూ ఇంటర్నెట్‌ ద్వారా 
సర్వీస్‌ రూపంలో అప్లికేషన్లను డెలివరీ 
చేస్తుంటాయి. కానీ అవి యూఎస్‌లో రిజి 
ష్టర్‌ అయ్యేందుకు మొగ్గుచూపుతుం 


టాయి. ఎందుకంటే అక్కడ రిజిష్టర్‌ 
అయితే అంతర్జాతీయ మార్కెట్లకు సుల 
భంగా చేరువ కావొచ్చని, యూఎస్‌ వెంచర్‌ 
క్యాపిటలిస్టుల నుంచి నిధులు లభిస్తాయ 
న్నది ఆశ. వాటిలో పలు సంస్థలు ఎస్‌వీబీ 
ఆర్థిక సహకారం పాందుతున్నవే. డిపా 
జిట్లు కలిగి ఉన్నవే. వాటికి ప్రత్నామ్నాయ 
అమెరికా బ్యాంక్‌ ఖాతా ఏదీ లేనందున, 
ఇప్పుడు ఎస్‌వీబీ నుంచి నిధుల్ని వేగంగా 
బదిలీ చేసుకోలేని ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ 
బ్యాంక్‌ నుంచి త్వరితంగా డబ్బు బదిలీ 
చేసుకోకపోతే రిసీవర్‌ ఆస్తులు విక్రయించేం 


ఢి సలహాలు, సూచనలు పొందిన మీదట 
తన ఆస్తుల విలువను పెంచుకునే దిశగా 
గత వారాంతంలో ఒక ప్రణాళికను సిద్ధం 
చేసింది. తక్కువ రాబడినిచ్చే 20 బిలి 
యన్‌ డాలర్ల విలువైన బాండ్లను విక్ర 
యించి, ఈ డబ్బును అధిక ఆదాయాన్ని 
అందించే ఆస్తుల్లో తిరిగి పెట్టుబడి చేయా 
లన్నది ఆ ప్రణాళిక. 


తవరకూ నిధులు ఫ్రీజ్‌ అవుతాయని సీడ్‌ 
ఇన్వెస్టర్‌ ష్రిష్టి సాహు హెచ్చరించారు. 21 
భారతీయ స్టార్టప్‌ల్లో సిలికాన్‌ వ్యాలీ 
బ్యాంక్‌ పెట్టుబడులున్నట్టు ట్రాకింగ్‌ ప్లాట్‌ 
ఫామ్‌ ట్రాక్సన్‌ డాటా వెల్లడిస్తున్నది. 
పూనెకు చెందిన యూనీకార్న్‌ ఐసెర్టిస్‌లో 
పెద్ద పెట్టుబడి ఉంది. క్‌ ఆర్థిక 

హకారాన్ని రివాల్వింగ్‌ క్రెడిట్‌ లైన్‌, కన్వ 
| ఫైనాన్సింగ్‌ రూపంలో ఎస్‌వీబీ 
అందిస్తున్నది. మరోవైపు అమెరికా 
బ్యాంక్‌ల నుంచి ఇండియాకు వేగంగా 
నిధులు తీసుకొచ్చే సహాయం చేయడానికి 
ఫిన్‌టెక్‌ సంస్థ రేజర్‌ పే ఒక ప్రత్యేకమైన 
డెస్క్‌ నెలకొల్పింది. 


తంగా ఇన్వెస్ట్‌ చేయలేమని చెప్పారు. 

యి బుధవారం (మార్చి 8)కల్లా 1.8 బిలి 
యన్‌ డాలర్ల నష్టానికి ఎస్‌వీబీ బాండ్‌ 
పోర్ట్‌ఫోలియోను విక్రయించారు. 

యి షేర్ల అమ్మకం వార్త వెలువడితే ఆ షేర్లు 
క్షీణిస్తాయన్న ఉద్దేశంతో గురువారం 
(మార్చి 9) స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభం 
కాకముందే షే షేర్ల విక్రయాన్ని పూర్తిచేయా 
లని ఎస్‌వీబీ భావించింది. 

ఢి కానీ ఇటువంటి భారీ డీల్‌కు తగిన 
విధంగా ఎస్‌వీబీ సిద్ధం కాలేకపోయింది. 
బ్యాంక్‌ కొత్త ఫైనాన్షియల్‌ అంచనాల్ని 


కొద్ది శాతానికే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ 


ప్రస్తుతం ఎస్‌వీబీ వద్ద 175 బిలి 
యన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని 
అంచనా. అందులో 89 శాతానికి బీమా 
లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
2.50 లక్షల డాలర్ల డిపాజిట్లకే ఇన్ఫూ 
రెన్స్‌ ఉంటుంది. మార్చి 18న బ్యాంక్‌ 
శాఖలన్నింటినీ తెరుస్తామని ఇన్సూరెన్స్‌ 
కలిగిన డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడా 
నికి అవకాశం కల్పిస్తామని అమెరికా 
రెగ్యులేటర్లు తెలిపారు. 


: తాను స్వాగతిస్తున్నానని అన్నారు. 


శ 


శ 


ఇన్వెస్టర్లు అవగాహన చేసుకుని, జం 
పత్రాలపై సంతకాలు చేయడానికి కనీసం 
24 గంటలు అవసరం ఉంటుందని 
లాయర్లు ఎస్‌వీబీకి సూచించారు. 
బ్యాంక్‌ షేర్ల విక్రయంపై వార్త దానావ 
లంలా వ్యాపించడంతో గురువారం ఎస్‌ 
వీబీ బ్యాంక్‌ షేరు 60 శాతం కుప్పకూలి 
106 డాలర్ల వద్దకు పడిపోయింది. అయి 
నప్పటికీ 95 డాలర్ల ధరతో షేర్ల విక్ర 
యాన్ని పూర్తిచేయగలమన్న నమ్మకంతో 
గోల్డ్‌మాన్‌ శాక్స్‌ బ్యాంకర్లు ఉన్నారు. 
ఇదే సమయంలో ఎస్‌వీబీలో నగదును 
విత్‌డ్రా జక జ్య దటూ వివిధ స్టార్టప్‌ 
లకు వీసీస సంస్థలు సూచించాయి. ఒక్కరో 
జులోనే బ్యాంక్‌ నుంచి 42 బిలియన్‌ 
డాలర్ల డబ్బును విత్‌డ్రా చేసుకోవడంతో 
బ్యాంక్‌ బ్యాలెన్స్‌ నెగిటివ్‌లోకి వెళ్లింది. 
దీంతో జనరల్‌ అట్లాంటిక్‌, ఇతర ఇన్వె 
స్టర్లు షేర్ల కొనుగోలుకు గుడ్‌బై చెప్పారు. 
శుక్రవారం కాలిఫోర్నియా బ్యాంకింగ్‌ 
రెగ్యులేటర్లు ఎస్‌వీబీని మూసివేసి, ఫెడ 
రల్‌ డిపాజిట్‌ ఇన్ఫూరెన్స్‌ కార్పొరేషన్‌ను 
రిసీవర్‌గా నియమించారు. 


ఎల్‌ఐసీ ఇంచార్జి చైర్మ న్‌గా సిద్దార్ధ మహంతి 


జాకి మా 
ర్చి 11: దేశీయ 
బీమా దిగ్గజం ఎల్‌ 
ర్‌ 
ఐసె ఇంచార్జి చైర్మ 
న్‌గా సిదార్ల 
థిథి 
మహంతి నియమి 
తులయ్యారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ హౌజింగ్‌ 
ఫైనాన్స్‌ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహి 
స్తున్న మహంతీ ఈ పదవిలో మూడు నెలల 


పాటు కళ అత్ర ప్రస్తుతం చైర్మన్‌గా 
వ్యహరిస్తున్న ఎంఆర్‌ తా పదవి 
కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. 
ఎల్‌ఐసీ ఎండీలుగా బిష్టు చరణ్‌ పట్నాయక్‌, 
ఇపే మినీ, సిద్దార్థ మహంతి, రాజ్‌కుమార్‌లు 
వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో ఐదో అతి 
పెద్ద బీమా సేవల సంస్థకు 13 లక్షల మంది 
ఏజెంట్లు ఉండగా, 27.80 కోట్ల పాలసీలను 
విక్రయించింది. 


పోటీ పరీక్షలకు 
సిద్ధమవుతున్నారా ప 
మెటీరియల్‌ కోసం 


ఎదురుచూస్తున్నారా ? 
ఏం చదవాలి ? 

ఎలా చదవాళి అనీ 
ఆలోచిస్తున్నారా? 


హైదరాబాద్‌లో టాయ్స్‌ 'ఆర్‌ యూ” అవుట్‌లెట్‌ 


నో గ్‌ త 


* భారత్‌లో తన తొలి స్టోర్‌ను 
ప్రారంభించిన అమెరికా సంస్థ 


హైదరాబాద్‌, మార్చి 11: ప్రపంచంలో 
అతిపెద్ద బొమ్మల విక్రయ సంస్థ 'టాయ్స్‌ ఆర్‌ 
యూఎస్‌*..భారత్‌లో తన తొలి రిటైల్‌ అవు 
ట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ వద్ద ఉన్న శరత్‌ 


సిటీ క్యాపిటల్‌ Es ఏర్పాటు చేసిన ఈ 
అవుట్‌లెట్‌లో కంపెనీకి సంబంధించిన అన్ని 
రకాల బ్రాండెడ్‌ బొమ్మలు లభించను 
న్నాయి. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో 
నితిన్‌ ఛబ్రా మాట్లాడుతూ..హైదరాబాద్‌లో 
మా మొదటి స్టోర్‌ను ప్రారంభించడం చాలా 
సంతోషంగా ఉన్నది, పిల్లల కోసం ప్రపంచ 
వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన టాయ్స్‌ను పరి 


న్నే తెలంగాణ | Telangana 


చయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టోర్‌ను 
ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 


te క 825 కక్‌ 


11002) 


mies ఫట కల్‌ 


=! 


జెట్‌ రెక్కలు 


తయారు చేస్తున్న టాటా-లాక్‌హీడ్‌ (a వెంచర్‌ 


హైదరాబాద్‌, మార్చి 11 (బిజినెస్‌ 
బ్యూరో) : విమాన పరికరాల అడ్డాగా మారి 
పోతున్నది హైదరాబాద్‌ నగరం. ఇప్పటికే 
హెలిక్యాష్టర్ల క్యాబిన్లు, ఇతర విడిభాగాలు 
ఇక్కడ తయారవుతుండగా.. తాజాగా యుద్ధ 
విమానాలకు సంబంధించిన రెక్కలు కూడా 
ఇక్కడే తయారుకాబోతున్నాయి. వీటిని 
టాటా-లాక్‌హీడ్‌ జాయింట్‌ వెంచర్‌లో హైద 
రాబాద్‌లో ఏర్పాటైన టాటా లఖీద్‌ మార్టిన్‌ 
ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌) 
యూనిట్‌లోనే తయారు చేయబోతున్నారు. 
ఇందుకు సంబంధించి శనివారం అధికారి 
కంగా ఒప్పందం జరిగింది. భారత వైమానిక 
దళాల కోసం తయారు చేస్తున్న ఈ రెక్కలను 
ఎఫ్‌-16 బ్లాక్‌ 70 ఫైటర్‌ జెట్‌లో వినియోగిం 
చనున్నారు. అక్టోబర్‌ 2021 నుంచే ఫైటర్‌ 
వింగ్స్‌ను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర 
పోషిస్తున్న టీఎల్‌ఎంఏఎల్‌.. తాజాగా పూర్తి 
స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది. 


రెండేండ్ల తర్వాత తొలి ఉత్పత్తి... 


ఇరు స సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం 
ప్రకారం టీవల్‌ఎంఏఎల్‌.. 29 ఫైటర్‌ వింగ్‌ 
షిప్‌సెట్‌లను తయారు చేయబోతున్నది. 
రెండేండ్ల తర్వాత ఈ జెట్‌ రెక్కల ఉత్పత్తిని 
ప్రారంభించనున్న టీఎల్‌ఎంఏఎల్‌..ఆ 
తర్వాతి ఏడాదిలో భారత వైమానిక దళాలకు 
సరఫరా చేయనున్నది. ఇందుకు సంబం 
ధించి ప్రస్తుతం ఎలా డిజైన్‌ చేసేదానిపై 
చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు 
వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికా యూనిట్‌ 
లోనే ఎఫ్‌-16 బ్లాక్‌ 70/72 జెట్‌ వింగ్సిను 
తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో వీటిని 
భారత్‌లో తయారు చేయాలనుకుంటున్నా 


మని లఖీద్‌ మార్జిన్‌, టాటా వర్గాలు వెల్లడిం 


చా 


న్య 
శ 


యి. 

టాటా గ్రూపు, లఖీద్‌ మార్జిన్‌లు 
సంయుక్తంగా హైదరాబాద్‌లో 2010 
లోనే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ 
యూనిట్‌లోనే హెలిక్యాష్టర్‌కు సంబం 
ధించిన బాడీని తయారు చేసి ఇతర 
దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటిలో 
కొన్నింటిన దేశీయ భద్రత దళాలకు సర 
ఫరా చేసింది కూడా. 

భారత వైమానిక దళాలకు 114 నూతన 
ఫైటర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లను లఖీద్‌ మార్జిన్‌ 
తయారు చేసి ఇవ్వనున్నది. 


6 
' ఈ ప్రతిష్టా 


' త్మక ప్రాజెక్ట్‌లో 
లాక్‌హీడ్‌ మార్జి 
న్‌తో టాటా 
గ్రూపు భాగ 
స్వామ్యం 
కావడం చాలా 

| సంతోషంగా 
ఉన్నది. వ సంక్షిష్టతలు ఉన్నప్ప 
టికీ యుద్ధ విభాగాన్ని విజయవంతంగా 
పారి శ్రామికీకరించడం, అర్హత సాధించి 
నందుకుగాను టీవల్‌ఎంఏఎల్‌ 
బృందాన్ని అభినందిస్తున్నాను. దేశంలో 
ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తయారీ రంగం 
మరింత బలోపేతం కానున్నది. 

- ఎన్‌ చంద్రశేఖరన్‌, 

టాటా సన్స్‌ చైర్మన్‌ 


పోటీపరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు నిపుణుల సలహాలు, 


(ప్రామాణీక మెటీరియల్‌, ఏ పరీక్షకు ఎలా ప్రిపేర్‌ కావాలి, చదవాలి 


అనే అంశాలపై సీనియర్‌ ఫ్యాకల్టీల 


సలహాలు, సూచనలు, సక్సెస్‌ స్టోరీలతో 
నిపుణమీకోసం.. 


ప్రతీరోజు నాలుగు వీజీలు జిల్లా టాభ్లాయిద్‌లో 
(తెలుగు, ఇంగీష్‌ మీడియంలో) 


వారం వారంకి పేజీల ప్రతేక అనుబంధంతో 
మీముందుకు... 


